Tanjore Saraswati Mahal Series No. 23 


DWIPADA BHAGAVATAMU 
(DASAMA SKANDHA) 


By 


Critically Edited 


OR 





Somme 


Sri Vasishta A. MAHADEVA SASTRY. 


Pandit, Saraswathi Mahal Library, Tanjore 





Sri 5. GOPALAN, B.A., B.L., 


Honorary Secretary for the Administrative Committee, 
T. M.S. S$. M. Library, Tanjore 
శ 


Price] 1950 [Rs. 3 00 


తంజావూరు 'నరన్వతీ మవాల్‌ (పచురణము _ 28 


ద్విపదభాగవతము. 








మడికి సింగ నార్య విరచిత 


దిషపద కావ్యము. 





పరిమ్మ_ ర్త 
(శ్రీ వాసిస్థ అ, మహాదేవకా శ్రి 
పండితుండు, సర స్వతీమవోల్‌. (గంథాలయము తంజావూరు, 


తంజావూరు సరస్వతీమవోల్‌ (గ్రంథాలయ నిర్వావాక సంఘము తరపున 
గౌరవ కార్యదర్శి 
ఖీ 5. గోపాలన్‌, .4.3.2, గారిచే 
(పచురింపంబడినది, 


మూల్యము) 1950 (దూ. 8-0-0 





Printed at 
THE NATIONAL ART PRESS 
91, Mount Road, Madras-18 





PREFACE 


This publication contains the earliest Telugu version available 
of SRI BHAGAVATA 10th Skanda, dealing with Sri KRISHNA'S 
life in MADHURA and in DWARAKA. The author Madiki Singa- 
naraya lived in the early part of the fifteenth century. tHe was 
therefore an elder contemporary of POTHANNA the celebrated 
author of ANDHRA BHAGAVATAMU. 


The present work which is in Dvipada is anterior 10 
POTHANNA'S work. The merits of the Author's postry can be 
gathered from the fact that his verses are cited as models in standard 
works on Grammar and Rhetoric. The author has also written three 

other works in Telugu namely :— 


1. VASISHTA RAMAYANA 
The well known philosophical work, 


2. PADMA PURANA 
and 


3. SAKALA NITI SAMMATAMU 


a work in politics, 


The present work has three Kandas in it:—(1) Madura Kanda 
(2) Kalyana Kanda and (3) Jagadhabiraksha Kanda. The Kandas 
dealing with the Balaleela in the beginning and the Bhaktanuoraha 
in the end are missing. 


The portion that is now published is complete 80 far as it goes 
and has been selected for its value as a high class Dvipada Kavya 
of the early classical age in Telugu literature. For a fuller account 
ot the Author and the diverse merits of the work the reader is 
referred to the Telugu introduction of the learned Editor who has 
spared no pains in editing this work. 


Our thanks are due to him for his valuable services. 


Our grateful thanks are due to the Government of Madras 
for the liberal grants which have enabled us to publish this 
and other valuable manuscripts of this Library. 


Tanjore. Honorary Secretary 
15—1—1951. T,M.S.S5.M. Library Committees 


Saraswathi Mahal, | 5 3 Gop alan, 





స. మ్‌ క (/ 
నే / కయ లో (17 య 
| షి న 
(| “Ey గ చో ms LE) wana ge స 
f ళా 
౯! చం క ii 
are "aan 
| | 
లో 
“ fe) లో న్‌ 
2k yy 
an MCN ము ననా ర లో 
వా న్న De జ ప జా? ఆలీ క. 
న వ్య న్‌ా ద 
Se మ్‌ " రమణమహర్ష యేనమః 
TT జ 
ఉపోదాత ము. 


వ (గంథకర - మడీకి సింగ నార్యండు వాకా 


(శీపతియొక్క.  యొనిమిదియవ యవతారమగు (శ్రీకృష్ణ 
భగవావానుని చరితగలది. భాగవతమందు శశమస్క_౦ధము, 
భాగ వతమహా(గంథమును దెనుంగ భాషలో విలసిల్ల జేసిన మహో 
కవి ప ను. ఈ బకరా రారా ఆయా పహూణన కము 
1400 మొదలు 1470ల (పాంతమందుండినట్లు, ఆంధ కవుల 
చరిత్రలో (శ్రీ) కందుకూరి వీశేశలింగము పంతులుగారు చర్చించి 
యున్నారు. _వాసిప్థరామాయణ, పద్మవురాణ, భాగవత వశ మ 
న్మ_ంధముల కర్శ,యగు మడికి సింగనార్యుండు హూణకశ కము 
14కిషవ (పాంతము వటజకునై నను జీవించి యుండవలయునని 
వారు నిర్గరించిరి, పోతనార్యుని rae తేన కరవ 
వత్సరమున అనగా 1425వ నంవత్సేరమున విర చించినట్లు తెలియు 
చున్నది. మడికి సింగ నార్యు(డు పరం రాయులు చెనింగించి 
ముగించిన వత్సరము దాని కృత్యంత పద్యమువలన స్పష్ట్రమ గు 
చున్నది. 


మంగళనువో శ్రీ మము 
క ఆకరయుగొనల మృిగాంకశక నత్సరము లై పరగు శార్వరిని 
బు౯్య 
(పాకటిత మార శిర పంచమిని బొల్బు నడుపాలసుతవానరము 
" నందున్‌ 


(శీకరముగా మడికి సింగన తెనుంగున రచించెం దగ బద్ద 
ఫురాణం 


ఖాకమల మిత కిశిరాంశువుగం గండనచివా(గణికిన్‌ మంగళ 
మహా లీ.” 


(కరగి యుగ=4 అనల=లీ మృగాంక +1 అంకానాం 
వామతోగతిః, కాజట్టి శాలివాహన శకము 1842,  వహూణనశకము 
1420 శార్వరి సంవత్సరమున మార్లశీర్ణ శుద్ధ పంచమి బుధ 
వారమునాండు పద్డవురాణము ముగింప బడెను.) 


దీనిని బట్టి పర్యాళాచించి చూచిన మడికి సింగనార్యుండు 
(ప్రొఢావస్థయందున్న నమయమందు వోతనార్యుని భోగినిదండకము 
వుటినదని నిర యించుటకు వీలున్న ది. అప్పటి కింకను పోతనారురడు 
బ వా a స టి 
భాగవతమును దెనలంచుటకు. బూను కొని యుండలేదు, 


“ వాసిష్ట రామాయణము పద్భవురాణమునకుం దరువాత 
రచియింప బడిన డగుటచే నది 1420కి. డరుషాతం జేయంబడ్‌నది. 
ఈ రెండు కావ్యములకు నడుమ సింగన్న భాగవత దశమ 
స్కంధమును. గూడం చెనిగించి కందనామాత్యునశే యంకిత 
మొనరించెను, సింగన కృత భాగవత దశమ స్కంధము నాకు 
లభింప తేదు. అటుతరువాత నీకవి సకలనీతినమ్ము తమను సతి 
ంథమును నమకూర్చెనని రామకృష్ట కవిగారు చెప్పుచున్నారు 


lil 
పీనినన్ని టిని విచారించి చూడయా మడికి సింగన్న 1480వ 
సంవత్సరము నజనై నను జీవించి యుండును, [ఆం|ధ॥ కవు! చర॥ 
(వ॥ భా! 878 పుట] 1 


మడికి సింగనార్యుండు 1420కి బూర్వుమే భాగవత దశమ 
స్కంధమును రచించినట్లు తెలియుచున్నది. కాంబట్టి పోత 
నామాత్యుని భాగవతమునకు ముందుగా రచింప బడినది మడికి 
సింగ నార్యుని భాగవత దశమన్క_0ధ మనుటలో నంచేవాముండదు. 


సింగన్న నియోగి వాన కాటా భార ద్యాాజ గో తుండు. 
అయ్యల మం[తివరునకును సింగాంబికకును జన్మించినవాండు, 
సింగ న్నకృతమగు వాసిప్ట రామాయణములోని యీోా| క్రింది 
పద్యములను గమనింవుడు, 
సీ! “అతడు తిక్కనసోమయాజుల వ్యుతుండై 
కొమురారు గుంటూరి dy విభుని 
ఫుతి చిట్టాంచిక బుధలోక కల్పక 
వల్లి వివాహమై దై భవమున 
భూసారమగు కోటభూమిం గృృష్టైనది 
దత్నీణ తటమున ధన్యలీల 
నలరు రావెల యను న్మగహారము తన 
శేక భోగంబుగా జేలుచుండి 


యందు గోవెలగ టే గోవిందు నెన్న 
గోపినాథుం (బతిష్టయుం నోరి చేసి 
యఖల విభవములందును నతిశ ఎుల్లె 
మనుజమండారుం డల్లాడ మంతివిభుండు, 


1¥ 


కy 4 అయ్యువతీరమణులకును 


em 


నయ్యల మం(తీం[దుం డుదితుండై భారుణిలో 
నెయెడ నరా నూ 
యయ్య యని వాగడం నెగడె సౌడార్యమునన్‌ ; 
ఆ(లేయ గో[తపవి[త పేరయమం తి 
వు(తి సింగాంబిక, బుణ్య సాధ 
వెలయ వివావానె వేం ేశంబులో 
నేపారు రాజమహేం[జ పురికి 
నధిపతి తొయ్యెటి యనపోత భూవాలు 
మంతిమై రాజ్యసంపడం బొడలి 
యొప్పారు గౌతమి యుత,ర తటమున 
మహానీయమగు పెద్ద మడీకి యందు 


స్థిరత రారామతతులు నువే. తములును 
జెక్కు_లార్చించి సితకీర్షి బెంవు మిగిలి 

యఖలజగ దన్న చాతనా నవసిం బరా 
ముధురగుణధుర్య. డయ్యలమం[తివరుండు, 


చ!  ఒబనరలోం దద్వధూవరులహో బల బేశ్చనిం గొల్చి తడ్వరం 
బున నొగి సింగనార్యుని నమోఘు గుణ్తాఢ్యు ననంతుని 


@ 
జననుతు నబ్బయాంకు బుధనన్ను తి పా(తుని నారయావ్యా 


గని నరసింహనామములు గారవ మారం బెటిరందటున్‌ 
కు న! 


వుహీ 


యున్‌ 


క వారలలో నగజుండను 
వారిజతశేనయనచరణ వారి జజ వా 


v 
సారమతి నతులవాక్య ౨ 
(శీరచనాచతురమతిని సింగ గావ్యాయు(డన్‌ , 


వె పద్యముల వలన నీకవి తిక్కనసోమయాజుల మనుమరాలి 
మనుమండనియు, గోదావరి నుండలములోని పెద్దమడికి నివాసుం 
డనియు, న్నష్టమగుచున్నది. ఈ  వీఢథముగాం దర్శించి చూచి 
ఉద 2 9 pr: 
నప్పుడు వుడీకి సింగనార్యుండు 15వ శ తాబ్బవు క వియసి నిర్ణయించు 
 టలో నంచేవామునకు దావు లేదు. 


(పస్తుత పరివ్క_రణమైన భాగవత దశమస్మ_౦ధము మడికి 
సింగ నార్యుని కృతమా కాదా యనునది చర్చింప వలసియున్న ది, 
అనేక (ప్రబల నిదర్శ నముల పై "నేను దిగపద బద్ధమైన యో భాగవత 
దశమ స్కంధము మడీకి సింగవార్య కృతమను నిళ్చి కాభి( ప్రాయ 
మునకు వచ్చితిని, కాండాంతద్విపదలను గమనింవుడు, 


| 
జ్యేపడ, “అని యిట్లు నయనిరరామాత్యు పేర 
. ధన ధాన్య మణిమయ దానాఢ్యు చేర 

భూభరణతువు భుజసారుపేర 
నౌభళ మంటి కందామాత్యు చేర 
గోరి భరద్వాజ గోత్ర సంజాతు 
జఉజరూఢ మతి “య్యలార్యనందనుడా 
శృంగార రనకళా (త్రితివచోధనుండు 
సింగయామాత్యుండు చెలువగ్గలింప 
నలలితరనభావ కబ్బగుంభనల 
మవానీయమగు దశమస్య్థంధ సరణి 
విహితలీలలనొప్పు విమ్ణుచరిత) 


vi 
పా)కటంబగు మధురాకాండమనిన 
నాకల్ప మాకల్పమగు భంగింజెప్పె ౪? 


భర ద్యాజగో(తసంజాతుయడను, ఆరూఢమతి యయ్యలా ర్య 
నందనుండును నగు సింగయామాత్యుండు శౌబళమంటత్రి కందా 
మాత్యున కంకితముగా నీభాగ వతదశమస్క_౦ధమును కరన 
న్పష్టము: మడికి సింగనామాత్యుండు రచించిన వాసిస్థ్ర రామా 
యణము యొక్క_ (పారంభమున నొక వచన భాగమును 
దిలకింవుడు, 


* అని సకలజన నమ్ముతంబుగా నుషకమించి భాగవత, దశమ 
సృ_ంధంబును చెనుంగున రచియించి యిచ్చి, అప్పుణ్య 
వురాణంబులకు. గృతిపతిగా నేవుణ్యుని. _్రార్థింతునోయని 
విచారించి గజగంధవారణగంధ గోవాళ చలమరి, 
గండగండరాయ గజకేఖరదొంతి మన్యవిభాశాది నానా 
బిరుదవిఖ్యాతులం (బసిద్ధుండగు రామగిరి పట్టణాధీశ్వరుం 
డైన కుమారముప్ప భూపాలు మాన్యమం|త్రి పదదురంధ 
రుండగు నమ్మువారాజు దిగంతవ్యావృత శీరిలతాలవాలుం 
డును, ధర్మచారిత్రుండును, సీతిచాతుర్య వి శేషగుణగ(ణా 
లంకారుండును, అనవరతడాన ళీలుండును, అఖిల దిక్సరీత 
విళాలుండును, వారణ వంగొని సుధాకర కాశ్యప గోత్ర 
పవిత్ర ఆబ్బనాచార్య తనూభవ కండనామాత్యుండు నాకు 
నతిస్నేహ చాంధవుండును నభీష్ట ఫల[ప్రదుండును నఫూర్వ 
వచ నర చనానుబంధబంధుర కావ్య | ర నా భిజ్జుండును, రై 
జన వారలా లలా గావున నమ్మాం(తి యుగంధరుం గతి 
పతింగావీం చి, వెండియు కవిత్వ లే రచనా కాతుకంబున 


vii 


జిత్శంబు బొత్స ల్ల నొక్క_కృతిం జెప్పంబూనితి....441,44, 


రావాగిరి పట్టణాధ్‌శ్వరుండగు కుమార ముప్పభూపాలుని మాన్య 
మం(తియిన కందామాత్యునకుం గవి భాగవత దశమస్క_ంధమును 
'దెనింగించి యంకిత మొనర్చినట్లు ఈ వచవ భాగమునుండి న్పష్ట్ర 
మగుచున్నది, (పస్తుత పరిష్క_ రణము యొక్క_ కాండాంత పద్యము 
లందు కననగు కృతికర్త కృతిభర్యల నామగో(తాది వివరములు 
ను వాసిస్టరామాయణ పద్మవు రాణములయొక్క_ కృతికర్వ 
కృతిభర్శల నామగో(తాది వివరములును నచ్చొతిి నట్లు సరిపోయి 
యున్నందున భాగవతడశమస్కంధము (1(పతస్తుపరిష్కరణము] 
మడికి సింగనార్య కృతమనుటలో సంచేహముండదు, తెనుంగు 
జాతీయతను బోవీంచు శైలిని బట్టి చూచినప్పుడును భాగవత 
దశమన్క_0౦ంధము, వాసిష్ట రామాయణము, పద్మవురాణము ఈ 
మూడును నేక క వికృత ములను సత్యము నుజ్దటించుచున్న వి, 


వాసిష్థ్టరామాయణ వద్భవురాణములను బద్భకావములుగా 
రచించిన మడికి సింగన్న భాగవత దశ మన్క_ంధమును మాత మేల 
ద్విపదకావ్యముగా విరచించెను ? (శ్రీక్సృష్ణభగవానుని లీలలను 
వీనుల విందుగా. బండత పామరులందబును, ఆజాలగోపాలము 
పాడుకొని యానందించుటకు వీలగునట్లు సరళ మైన జాతీయగీతమగు 
ద్విపదలలో నిమడ్చి రచియించుట మందని యుచితజ్డుండగు కవి 
తలంచి యట్లొనరించెనని తలం చెదను. అదియునుగాక క్రీ.శ ,1840వ 
(పాంతమున రచింపం బడిన రంగనాథ రావమాయణముయొక్క_. సకల 
. జనాదరణమును విచారించి కవి తాను చాడ నట్టి కావ్యమును 
రచింప నుత్సహించి భాగవత దశమస్క_౦ధమును ద్విపడబద్ధము 
గావించె నేమో! 


viii 
ee. కృతిభర్శ జా కందామూత్యుండు pn 


మడికి సింగనార్యుడు భాగవతడశమన్క_౦ధమును, పద్ద 
ఫురాణమును చెనింగించి బె బళ కందామాత్యు నకు గృతిగా నిచ్చి 
యున్నాడు. పద్శవురాణమందుం గృతిపతిని వర్లించు పద్యము 
లీ క్రింది విధముగానున్నవి, 


సీ! స్వామి భక్కు(డు కార్యచతురుండు బహుక శా 

వేది నీలిజ్ఞుండు విప )హితుడు 

సరస సల్లావుండు నప్తాంగరతుణ 
తుముండు భావజ్ఞుడా సర్యసులభుం 

డరి మం(తభేదన పరుండు ధర్మాత్ముడు 
సుందరాకారుండు సుజనవినతుం 

డురుదయా పరుండు' నితోత్సవా సక్తుండు 
సద్దుణా థారుండు సామ్యుమూర్తి 


నతత గురుబేవతా వరిచారరతుండు 
గుణసముదు)ండు కాశ్యప గోత్రబనితుం 
డనంగ నుతిశెక్కి. పెంవున నఠిళ యిల్లు 
మడన నదృశుండు కండన మంతి 9వరుందు, 


సి| ఈధర చారితు) 'నేధాతి ) పతి యేలు 
'నాధాతిపతి యేలు నఖల జగము 
సీశామినీ కాము చేకామినులు చూతు 
రాకామినులు చూడ రన్యవురువు 
నీయర్మ్క_సుతతుల్యు చేయర్థి నొనియాడు 
నల. యొరువేండ నాన సేయ 


ix. 
డీమంతలి9 కులచందు) తేమంతి) వురణించు 
నామంతి) విముఖాత్ముండ ఖలమునకు 
నన. బృ)గల్భరూపభునదాననయ మార్గ 
ముల నుతింప నొప్పు నుజ్జగ ములం 
శారహోరహీరథవశాంశుసమకీరి , 
కలితుం డౌబళ క ందవిభు(డు, 


కందన మం(తికిం ఊచాతుకుం దాత యెన గన్నయ మంతి కాకతీయ 
గణపతి "చేవుని కాలములో నుండినట్లు పద్దవురాణములోని యీ 
[కింది పద్యము చవెప్పుచున్నది, 


చ! “ పరువడిం గాకతీయ గణపన్నీతినాయకు నొద్ద చమాన్యుండై. 
ధర ణిం బ9శస్తుండై నెగడి దానములెల్లను చేసి భక్తిపెం 
పిరవుగ గుళ్ళు గట్టి గణపేశ్వర దేవుని గోపికాధివున్‌ 
దిరముగుచున్న లకీ శని బ్రతిష్టలు చేసె. బృభుత్వ మేర్చ 
డన్‌.” 


* (4 
ఫ్‌ ou 
ళు 


na నా! 





కండనమం (తి 
' (మూం:డవ 'కుమారుండు కృతిభర_) 


య 

కాకతీయ గణపతి రాజు (కీ.శ ,1200 మొదలు 1260 వజకును రాజ్య 
పరిపాలన జేసెను, దీనిని. బట్టి (శ్రీ వీశేశలింగము పంతులుగారు 
తరమునకు నలుబచేసి నంపత్పరముల చొప్పున నేర్చజచి కందన 
మంతి కాలమును 1420గా లెక్క వేసిరి, 1420వ సంవత్సరమునం 
బద్భవురాణమును గందనమంత్రి క్నతినందుట దీనికి సరివోయినది. 


మడికి సింగ నార్యు (డు తాను మొదట రచించిన నద్భవురాణ 
భాగవతదశమ స్కృంధములను నరాంకితము చేసెను, కాల్మకమ 
మున నతని చిత్తవృత్తి దై వపరాధీనమగుట బట్టి కాబోలును దన 
నుూూూండన కృతియగు వాసిస్ట రామాయణమును అహోబలస్వామ్‌ 
కంకిత వెంన ర్చెను, తనకు ముందుండిన నన్నయాది యాదిమ క వీశ్వ 
రుల యాచారము ననుసరించి కృ త్యాదిని గీర్వాణ భాహా బద్ధమగు 
శోకమును వేసుకొనెను, చాసిస్థరామాయణము యొక్క. ఆదిమ 
శ్లోకమును జూడుడు. 


“5 శిమద్ది వ్యమునీంద చిత్త నిలయం సీతామనోనాయకం 
పల్మీకోద్భవ వాక్స యోధిశశినం స్మేరాననం చినయం 
నిత్యం సీరదసీలకాయ మమలం నిర్వాణ నంధాయినం 
శాంతం నిత్యమనామయం శివకరం | శ్రీరామచంద)ంభ శీ,” 


ఇవి గాక మడికి సింగనార్యుండు * సకలనీలినమ్మాత *” మను 
నీతిశాస్ర్రమును రచియించెను, సకలసీతినమ్మతమును (శ్రీమా నవల్లి 
రామకృష్ణళవిగారు (ప్రచురించినట్టు తెలియుచున్నది, దీనిలోనికొన్ని 
పద్యములను కీర్షి కేఘలైన (శీవేటూరి (ప్రభాకర ఇా సి గారు, 
ఈ(గంథాలయవు తరవున మగాసు (పభుత్వసనవాయముచే, 
[ఒచురింప బడిన (1 అం[ధకామందుకము ”” యొక్క... వీకికలో నుద 
వారించి యున్నారు, 


xi 


ఈ విధముగా సంస్కృ తాం ధములందసాధార ణ పాం 
డిత్యము కలవాడును, సత్తి వేదాంత శాశ్ర్రృములందభిరుచి కల 
వాండును, నుహోకవియునగు మడికి సింగ నార్యుని (పభావంళ మైన 
అమృతవాహినియగు "లేఖని పండిత పామర రంజకవుగు ద్విపదలచే 
భ క్కజనమందార మగు భాగపత దశమన్క_౦ధథమును రచించి, అంథ 
సారస్వ్వతమునకు మహత్తరమగు సేవ యొనరించినది ! 


తంజావూరు సరస్వతీమప ల్‌ లైబ్రరి నెం 150 తాళ 
పత, పతి, ఈ పరివష్క_రణకు మాతృక మై యున్నది. ఇట్టి (పతిగాని, 
ఇతోధికపతిగాని వేజె యచ్చటను లేనందున నేను గావించిన 
నంస్క_రణము పూర్తిగా సీతాళషత్ర (పతిపైననే యా ధారపడి 
యున్నది, దీనియందు 180 _ తాళపత్రములున్నవి. (వాత 
సుమారుగా నున్నను, తప్పులు విశేపములుగా దొర్జియున్నవి. 
అకూరుండు (శ్రీకృష్ణ భగవానుని స్తుతించు ఘట్టమునుండి యారంభ 
మగుచున్నది, మొదటి నాలుగు ప్మత్రములు కీట డష్ట్యములు: 
ఆతరముల యాకారము బొతీ గానశించియున్న ది. 


కవి భాగవత డళశమస్క_౦ధము యొక్క పూర్వోత్త ర భాగ 
ములను కాండ నంజ లతో విభజించుకొని యున్నాండు, దశమ 
స్క_ంథపూ ర్వభాగము కంసు(డు తన చెల్లెలు టేవకిని వనుబేవునితోం 
గలిపి రథారూడులంజేసి మంగళతూర్యనినాద వై భవములతో 
భ_ర్తృగృహమునకుం దానే సారథియె రథమును నడువుటతో 
నారంభించుచున్నది, తరువాతి కథయగు నాకాశవాణి కథనము, 
(శ్రీకుష్టావకార ఘట్టము, నందగోవుని యింట (శ్రీకృష్ణుని 


కా 
బాల్యము, పూతనాదిరాతమసమథనను మొడలగు వాని నన్నిటిని 
నొక కాండముళో కవి రచించి యుండునని నాయూవా, ఆ 
కాండము దురదృష్టవళశముచే ఖలమైపోయి యుండునని తలం చెదను, 
.(పస్తుత పరిమ్మ_రణ (పతి రెండవకాండమగు మధురాకాండముతో 
,ారంభమగుచున్నది. ఇది జరాసంధుని రెండవమారు దండ 
యాత్ర కథతో నంతమొందుచున్న ది, ఈ కాండము యొక్క 
మొదటి భాగము కొంతలుప్త మె పోయినది. 


కల్యాణ జగదభిరతు కాండములలో సుత, రభాగ కథలు చెప్పం 
బడినవి, (శ్రీకృష్ణుని వీవావాములు, ఈ కాండలయందు వర్ణింప 
బడినవి. జగదభిరతుకాండము శిశుపాల వధతో నిలిచిపోయినది, 
ఇంక నుత్తర భాగకథలగు సాల్వమథనము, డంతవక )సంహారము, 
కు చేలోపాఖ్యా నము, సుభదా పరిణయము మొదలగునవి వివరిం 
చుచు మజియొక కాండమును గూడ కవి రచియించియే యున్నా(డని 
నాడ్ఫ డాభీ ప్రాయము. దుర్భా గ్యవశము చే నదియు మనకులభింప లేదు. 
“అని ' నకలజన సమ్మతంబుగా నుషకమించి భాగవత దశమ 
స్మ_ంధంబును బెనున రచియించి యిచ్చి. .....,అని వసిష్ట. 
రామాయణములో (వాసి యుద్దాటిం చిన మడికి సింగ నార్యుండు 
కొంత భాగమునే (వాసినాండని చెప్పుట యుక్త మగునా!. 


కొన్ని చోట్ల [గంథాంతరమందు ద్విపడలలో నేకపాదము 
లున్నవీ, ఇవి (గంథపాతములేమో యని మొదట నేను శంకించితిని, 
కాని పరిశీలించి చూచినప్పుడు అన్వయము చెడకుండ కథాఫాగము 
_ నడుచుచున్నందున - నా యేశపాద ద్విపదలనక్షు పూరి, ద్విపడల 
(క్రిందనే లెక్కించి వేసితిని. ఇట్టి లుప్కపాడములు కల శ్లోక భాగ 
ములు వూర్వ(గంఛములలో. బెక్కు_.లుండుట నవాజచే, 


xiii 


వీజాననిధియగు మహాకవి సింగనార్యుని విరచితమైన దీనిని 
పరివ్క_రించుటలో  నాయల్వీయమగు బుద్ధిని సాధ్య మైనంతవఅకు 
నరికట్టి మిక్కి. (శడ్దగానే యపయోగించితిని, యుకి కందు 
క నున్నటి కొన్నిలుప భాగములను బూ రించి Seed 
కరణముగావిం-చి పాఠకులకు. జూపి యున్నాను, (వాయనకాని 
(పమూదముచే చేర్పడిన గణభంగములను సవరెంచితిని, ఈ నవరణ 
కవిహృదయమునకు భంగముండదని విమర్శన జ్ఞ జానముతో జీ చేయం. 
బడినదని మనవి చేసు సుకొనుచున్నాను, అన్వయము సరిగా కాని కొన్ని 
ద్విపద భాగములను సరిదిద్దిన వూరి. గా కొత రూపము సిద్ధించునని 
తోచిన చోట్ల యథా మాతృకముగానే విడిచి వేసితిని, 


బురదలో మాణిక్యమువ లె, గుణగా)వాకుల దృష్టికి 

మణుంగుపడి, ఈ ద్విపదకావ్యము సరన్వతీమహల్‌ లై బిగి అల 
ర 

మూరలలోం బడియుండినది, దాని యునికిని శే)స్థృతను నాకెటుక 
పజచినవారు మన్ని[త్రులును, బహుగ )ంథ దష్టలును, విద్యా 
నిధులును నగు బ్యళ్నాశీ) నిడదవోలు వెంకటరావుగారు ౫. A. 
(Head of the Telugu Department Madras University) వారికీ నా 
మనఃపూర్వక మైన కృతజ్ఞ తాభివందనము లర్పించు క్‌ నుచున్నా. 


శ్రీయ ద్భాగ వతములో రసవంతమైనభాగము దశమస్కం 
థధము, దీనిని సంగ హించి శెనుంప చేయుటలో మడికి సింగ 
నార్యుండు కవితాశక్తితో పాటు విషయములను బెంచియో, 
క్ల పృపజచియో ఫఘట్టములను బతిపాదించుటలోం దన విమర్శనా 


జానమును జూపి యున్నా (డు, 
శ ప 


xiv 

"తెనుంగు సారస్వతరథ మొకొ_క్క-శ తలౌబ్బము, నం 
దొరక్కొ_క్క_ పోకడను గల్లీ సాగినది, నన్నయాదుల కాలము 
పా)యికముగా సంస్కృతములోని వురాళేతి హానములను చెనుంగు 
భాషలో పచారమునకుం దీసుకొని వచ్చునదిగానుండెను, పెద్దనా 
దుల కాలమందు చెను సారస్వతముయొక్క_ పోకడ మారోనది, 
ఒక చిన్న కథా వస్తువును దీసుకొని పెంచి వన్నెలు చిన్నెలు 
దిద్ది నస్వతంత ము గా. బ్ర బంధ రచన యాకాలమందు సాగినది. 
తరువాతి కాలవు కవులు రెండువిధములై న పోకడలను ననునరించుట 
లోనే నిమగ్ను లై.యుండిరి, ప్రతిభావంతులగు మహాక వులందజును 
'భాపూంతరీకరణము నందును, శృంగారాది వరనలయందును 
నిమగ్నులై తమ యమూల్య మైన భాపాజ్ఞానమును గవితాశకి ని 
'చెక్క_డవు పనులతో నగిషీకూర్చిన చక్కని సెక్టెలలో నిమడ్చి 
| బంధించి శే కాని స్వేచ్చగా నడుచుటకవకా శమిచ్చినవారు కరి! 
| వారు తమతమ నాయ కానాయికల వర్ల నలయందు చాతుర్యమును 
జాప్రుటలోం గన్పజచిన కవితా శక్తిని ఆయాయీకాలములందుం 
డిన చేశీయ జీవన ప్రతిపాదకములగు విషయములందు. గన్నజుచి 
యుండినచో నాంధ)భాపాయోవ సర్వాంగ సుందరియె యుండును 
గదా! ఈ విషయములో నన్నయాదుల భాహాయుగమే కొంత 
మెతులోని నాస్వాభిపా/యము, వలనన: భారత ఖపాంతరీక రణము 
తెనుంగు జాతీయ కవిత్వమును బోమీంచుటయే గాక మానవ బీవిత 
మున కావశ్యక ములగు య నేక యుపాఖ్యానములతో. జదువుచున్న 
కొలంది చదువ వలయునని యాశ కిని గల్లించునదిగానున్న ది, 


మడికి సింగనార్యు(డు నన్న యాదులయొక్క_ పోకడ (ప్రధాన 
ముగో ౫ ర్తీనక వినత ముండా, ఇతండు నన్నయ తికర-నలం దక్క 
నెవరిని స్తుతి యొనరించినవా౭డు కాండు- 


XY 

గ్‌॥ వ్యాన వాల్మీకశుక కాళి దా” చె 
హర్ష ణాదుల నాఢ్యుల సొక్తసిలికి 
సకలభాపారసనజు ల సము నన్న 
పార్య తిక్కన కపీందు)ల సభీనుతింతు, 


(వాసీష్ట రామాయణము) 


తెనుగు జాతీయ కవిత్వమును బాగుగా బోషించి, దీర్చ ములగు 
నంస్కృృత సమాసములను దొర్లించి విసువుం బుట్టించక భాగవత 
దశమన్కంధ రచన యింఫు. గల్లించున దె యున్న దన్న చో నత్య 
దూరము కాదు, కవి స్వాభిమానము కలవాడు. తన శక్తిని 
బాగుగా గుర్తె టింగిన వాండు, 


క్ర అపర మేశ్వర మకుట af 
వ్యాపిత గంగాప) కవితా స న 
ల్లావుండగు మడికి సింగన 
చేపట్టక కీర్తిగలదె (శీమంతునకున్‌ . 


(పద్మపురాణము) 


కవి గొప్ప భక్కు(డు, వేదాంత శా స్త్రమందభిరుచి కలవాండు, 
కాబట్టి సామాత్‌ లక దేవి యవతారమగు. రుక్టీణిని వర్షించు 
నందర్భమునందు సో(త సాహిత్య ఫక్కి-_ని పాదాదిశేశాంత "వరన 
జేసి యున్నాండు 


ద్వి! ““ఉచ్చిత.పండ్ల తో నుల్లనం కాడు 
నచ్చపలాటీకి నంగుష్టచయము ; 
పదన ఖద్యుతుల నుపచరించు నెలవు. 
గదియ మౌక్రికములు! గట్టి నట్టుండు ; 


xvi 
తనరు గచ్చన నిధిద్యయ మింతి షాట్‌ 
వనజాతముల మిండ వా)లెనో యనలో; 
గమన జాడ్యము శుభాకరమును నగుచు. 
గమనీయలీల మిాంగాల్లోప ప్ఫ సతికి; 
పగ డంవు. దీగల పంక్తులో యన ల 
మగువకు నొప్పారు మడిమల తీరు; 


99 


(ద్వి! భా॥ పుట 72) 


విష్ణు శక్తియగు రుక్సిణీ దేవి వర్ష నము (శ్రీకృష్ణుని వద్దకు దూతగా 
వెళ్ళిన (బాహ్మణుని నోట నుండి వచ్చునప్పుడుచితజ్ఞుడగు కవి 
1 చాపిన మర్యాదను, (ాహ్మణు(డు రుక్లిణీచేవి యొక్క 
యభి_(పాయమును రసికారోశరుడగు (శ్రీకృమ్ణుని యెదుట (పతి 
పాదించిన చేర్చును గమనింవుడ్ధు, 


ద్వి! “అనఘాత్ళు ! భీమ శ్రనండను విదళ్ళేశు 
తనయ రుక్టిణియను ధవళశాయశతాశీ 
తనుమధ్య యుత్ఫ్సుల్ల తామర సాశీ 
గరుడ కిన్నర యతుగంధర్యనతులు 
దొరయలేరా యింతితో నీడు(బోల్స ; ; 
చేవర సౌభాగ్య దివ్యవర్హ నలు 

వావీరి జనులెల్ల వరి ర్ల ంవుచుండ 

విని వువ్పధన్వుని విషమ'బాణములు 
యనవొందం దనువున నట నాటుటయును 
జిత్సంబులో నీదు చెలువైన మూరి, 
చిత్సరు వొ తిన చెలువంబుం దోంపం 
జింతించు వెజంగంచదు చేష్టలు మజచు. 


Xvil 


నంతకంతకు నిన్ను నభిమతి సేయు 
విరహాన్ని శిఖ (గాగ వెలవెల నగుచు 
నురులెతి నట్లు పల్టురు చిన్నంబోవు 
సీభంగి నున్న యీ యిభరాజ గమనం 
బా)భవంబున జె జెద్యపతి “పెండ్లి యాడ 
నెల్లుండి చనుడెంచు బుటింగ్ని యాయింతి 
యెల్ల విధంబుల నిది నీకు జెప్పి 
ఫ్రకేర వచ్చితి బుండరీకాతు | 
చితృంబులో నొండు చింఠతింప జీల 

ఆ భావు నిజభార్య్యమె యుండునట్టి 
సౌభాగ్య మెనరికి సమకూరు 1 సీవ్ర 
నారుకిణిబ్బంగి నొనలు సేయు 
కారుణ్యమార్చివి కమలాతు. ! నిన్నుం 
గదసి సీదరహాన కౌముది. గోల 
ముదిత శీత) చరోరములు చేరయగోరు 
నలవడి సీప/యాణాంబువులోనం 
గలకంథి వాతకి కడు వేడ్క సేయు 
సీవెటులై నను నేచిన వేడ్క 
నావెలందుక 'నీలుటది కక నొప్పు ; 
నిను నమియు.'డిన నెలంతుక నొకడు 
కొనిపోవగాం జూడయగాడునే సీకు +” 


మొదట (శ్రీరుక్టీణి యొక్క నాను వంశాదిిమును జెప్పి యా 
దవాన్యయవంశమణియగు (శ్రీకృష్ణంని వరించుటకుం దగిన 
యోగ్యతను నిరూపించెను, తరువాత దహీణనాయకుండైన (శ్రీ) 
కృష్ణని చిత్తము నాకర్షి ంచుటకై యువజనాకర్ష కములై'న తను 


అకాల 


xvii 
మధ్యత్వము, యుత్కోల్ల తామరసాశులు, ేవకన్యలతో గూడ 
నీడు. బోల్స గారాసి లావణ్యము మృదువుగాను క్రుప ముగాను నాటు 
నట్టు వాగ్రుచ్చెను, కి సట. నమస్త గుణగణములతో విరాజిల్లు 
(శ్రీకృస్తునియందు ఆమెకున్న మోహపాశమును వివరించెను, 
(శ్రీకృన్చుని వికోధి యామెను 'బెండ్లాడ నిశ్చయ మైనందున దన 
రాకకు ముఖ్య కారణమని నొక్కి చెప్పెను, కొనకు * ఆఫామ 
నిజభార్యయై యుండు నట్టి సౌభాగ్య మెవరికి సమకూరు”? అని 
(పళ్నించి (శ్రీకృష్ణుని యుత్సావామును శేశెత్రించెను. చూచితిరా 
కవి చాతుర్యము | చాతుర్యముతోో పాటు కవితాధథార మిట్ట 
పల్జములులేని నడకతో సౌంపఫుగా -సాశెడు తీరును గమనింవుడు ! 


అచే సందర్భమందుం బోతనార్యుని వర్ణన యించుక 
గమనింవుకు, 


సీ! “పల్ల వవై భవాస్పదములగు పదములు 

కనకరంభాతిరస్కారు లూరు 

లరుణప భా మనోహరములు గరములు 
శంబు సాందర్యమంగళము గళము 

మహిత భాచాభావ మధ్యంబు మధ్యంబు 
చమురుత్సవచద్గాయి చన్ను దోయి 

పరిహసిఆ- గ్టేందు పటలంబు నిటలంబు 
జితమత్త మధుకర శతి వేణి 


భావజాశుగముల (చావులు చూపులు 
గునుమకరుని వింటి కొమలు బొమలు 
చిత్త తోషణములు చెలువ భాషణములు 
జలజనయనముఖము చండ్రనఖము,” 


Xx 
వెలలేని యాపద్యరత్నము నెంతకొనియాడినను దనివి తీరనిది, కాని 
రము చెడి శోభింప 'లేకున్నది, దూత్యము. 'జేయంబోయిన 
_ావ్మాణుడిట్లు వర్ణించుట సందర్భ చితము కాజూలదు, ఈ 
సందర్భమునందు సింగనార్యుని రచనయో స్వాభావికమై యింపును 
గూర్చునదిగా నున్నది 


సాధసర్థ్హ న, బుతువర్ల న, యుద్ధ వర్ల న మొదలగునవి కవి 
చాలచోట్ల చేసియున్నాడు, (పబంధముల- విసుగు. ఫుట్టించు 
ఘట్టములిట్టి వర్ల నాడంబరము లే యగును. అయినను జతురండగు 
సికవి పాఠకులకా ఖాగములందు వినోదమునే కలిగించి చరితార్దం 
డయ్యును, మచ్చునకు Re యెత్తి చూవించుచున్నా ను, 


పుర (స్రీలు (శ్రీకృస్ణబలరాములను జాచి వారిలో వారు 
మాట్లాడు కొనుటను దిలకింపుడు. 


“ఈతండే ఎలనాగ ! ఇసుమంత నాడు 
నూతన (పాల్‌ డా )వి) ఫారింగొన్న వాడ, 

““రకియరో ! ఈతండే శకటమె వచ్చు 
ప్రకట చానవ్రం దు/ళ్ళిపడం దన్నినాండు, 
ముద్దియ |! ఈతండే మొగి బోలు (దోచి 
(మద్దియలు) డిపిన మహానీయ యనుండు. 
అక్క_రో | -ఈతందే యఘు దైత్యు. జీరి 
కొొక్క_ర రక్కసుం గూల్చిన వాడు. 
గోవర్థనముం కీల గొడుగుగాంబట్టి 
(గోవుల బే)ర్చిన గోవిందు డితండె, 
కొమ్మ ! ఈతండే పిల్ల(గోవూది (తం 
గుల గడు వెట్టి. నొలివీన వాడు,” 


» ©. 4 
కవి (శ్రీకృన్ణుండు బలరామునితోం గలసి కంసుని కొలువు కూట 
ములో (ప్రవేశించు. సందర్భమున, (శీకృన్లుని స్వరూపమును 
గుణగణములతోనవో పాఠకుల కంటిముందజ నెంత మనోవారముగా 
జి(ర్రించుచున్నా (కో మూాడుడు |! 


“కరిమదరక్త పంకములచే మేన 
దొరగడు ఘర్ము బిందువులును నరయ 
హారిమేను' చిత)వనాంబుద మనంగ 
నరుడారం జూప నందంద చూడ ; 
గజదంతములు.దాను . కామపొలుండు 
భుజళిఖరంబుల. బొలువొందం దాల్చి | 
దారుణతర దండధరయుగ్భమనంగ 
గారత మల్ల రంగము సొచ్చి నిలువ 
గోరి మల్లులశెల్ల కులిశ మై, (పజకు 
ధారుణి నాథుండై, తల్లి వండులకుం 
బసి బాలుడై యొప్పు, పంకజూయులకు 
నసనూస్ట JE, వల్ల చాళికి నెల్ల c 
బరమావుండై, యలి(పతతికి నెల్ల 
బరతేత్త పమారియె, బంధు నంతతికి 
డైవమై, కొహిణీతనయు(డు దాను - 
నావిస్షుండరు దెంచె నందణు.ంజూడ ,” 


(శ్రీకృష్ణుని. రూవును వర్ణించు కొన్ని ద్విపదలు చిితకారుల 
కుంచెకు రసాయనమై (పోక్సావామును NX లించునదిగా నుండుట 
జొడుడు | 


xxi 
“నల్లని మేనున్నత మైన యురము 
దెల్ల దమ్బుల మించు తెలి గన్ను గవయు 
నెరిజడ చొళ్లెము నిటల శేఖయును' 
జిరునవ్వు మోమును జేత 'వేణువును 
పాయక జగిమెంచు పసిడి చేలయును 
దలంబురి పెనవు కడంబ మంజరియు 
ధళథళ వెలిగెడు దంతధీధితియు. 
గలరూవు మోమున గట్టినట్లుండు.” 


ఈ విధముగా వివిధమైన మనోహరవర్ష్శ నలతోను, ఇంవును గూర్చు 
న్యభావోక్తు లతోనుు చక్కని తెనుంగు నడకతోను, నాతిదీ శ్‌ 
ములగు మధురమైన నమాసములతోను (శ్రీకృష్ణుని చరిత్ర ద్విపడ 
బద్ధముం గావించి మహాకవియగు మడికి సింగ నార్యుండు భాగవత 
దశవు నృంధమును మాట్లాడు చలన చిత్రముభంగి పాఠకుల దృష్టి 
పథమునకుం (బడర్శించి ధన్యుండయ్యెను ! 


weer. కొన్ని వ్యాక రణా ౦కే ములు ఫా 


సంధి :.--*' పరిమార్చినతండు * * రుక్టిణిబ్బంగి ” ఇత్యాది 
సంధిరూపములక్క_డక్క_డ కన్సడుచున్నవి. ఇట్టినంధులు 
భావలోవిరళములు, మహాకవుల సమ్మాతములే, “ తామర 
నీనే్యతలిండ్లు*” * మా భక్తులొడ్డ ” * ఇతరులిండ్లు ”” 
ఇట్టి ప్రయాగముల నేకములున్నవి, 


66 వారువనిర్భర చిత్తుడై పలికె నతండు ఇచ్చట “వార్ష? 
అనుపడమును విడచేసి “హరుష” అని (ప్రాసకొజకు 
(పయోగింపం బడియున్నది, 


xxii 
అప్పకవివంటి . లాతణికుడు మడికి సింగనార్య కృతమగు 
వాసీఘరాదూయణములోని రెండు పద్యములను (అవ్బ్చకవీయి”” 
ళ్‌ శ 
ములో నుదహరించి యున్నా (డు, 


ఎ? ముగింపు = 


సరస్వతీమహాల్‌ లె బరిలోని తెనుగు. _వాత్యపతుల 
సంఖ్య సుమారు 816 ఉన్నవి. ఇవి తంజాపూరాం[ధ నాయక 
రాజుల కాలమునుండి వచ్చుచున్నవి, నాయకుల పరిపాలన 
హుణశకము 1585.__! 675 వణకు సాగినది, తరువాత వుహా 
రాష్ట్ర రాజులు తంజూవూరును బరిపాలించిరి, నాయక రాజులలో 
“రఘునాథ నాయకుండు, అతని కుమారుడు “విజయరాఘవ 
నాయకుడు” ఈ యిద్దజును తంజావూరాం[ధ సాహిత్యమునకు 
జీవగజ్ఞ లె యుండి, స్వయముగా గూడ అనేక [గంథములను విరచిం 
చిన (ప్రజ్ఞానిధులు వారు, మహారాష్ట్ర) రాజులలో గూడ తెనుంయ 
సాహిత్యము కొనసాగిన బే కాని మొరడు పోలేదు, మహారాష్ట్ర ) 
రాజులైన వకోజి, శాహ మహారాజులు సర్థయముగా తెనుంగు 
(పబంధములను [వ్రాసిన మేధావులు, నౌ (ురిలోని తెనుంగు 
(గంథములను ఈక్రింది విధముగా విభజింపవచ్చును. 


(1) పద్య కావ్యములు 
(2). ద్విపద కావ్యములు 


(ఓ) శతకములు 
(కీ) దండకములు 
(5) గానములు 


(6) నాటకములు (యతగానములు).. 


వ! 
(7) వచన కావ్యములు 
(8) శా న్ర్ర సాహిత్యము 
(9) ఏవిధ(గంథములు., 


మాసు (పభుత్యమువారు స్యతంత్రమును బొందిన హిందూ బేశ 
పురోభివృద్ధికి విజ్ఞానము (పధానాంశముగా గమనించి పైలెటబరి 
లోని తెనుంగు శాఖకు సంబంధించిన ఫునకములను గొన్నింటి? 
బ)చురించి, ఆంధ) సాహిత్యమునకు మహాదుపకారమును జేయుటకు 
పూనుకొని యున్నారు. ఈ విహయమందు మడా సు ప భుత్వము 
వారు చూపిన శ)ద్భకు ఆంధ )లోక ము మనఃపూర్వకమైన ధన్య 
వాదములు నమర్పించుకొనుటలో వెనుకంజ వేయదు. ఈ చిన్న 
సేవను జేయు సందర్శమును నాకిచ్చి భాగవతదశమ న్కృంధము 
యొక్క. పరిష్కరణ భారమును నాకొనంగిన సరస్వతీమహోల్‌ 
ల (బరి గారవ కార్యదర్శి (శ్రీయుతులు యన్‌, గోపాలన్‌ వి,వ., 
బి.ఎల్‌ ., గారికీ నాకృగజ్ఞ ఆాభివందనములను నమర్పించుకొను 


మా సరస్వతీమవాల్‌ లై బ)రి విమర్శనశాఖా నిర్వావా 
కులును, బహుగ )ంథ .ద)స్ట్రలును, సర్వతోముఖ పాండిత్యమును 
గల (శ్రీయుతులు కన. వాసుదేవన శాస్త్రి, గారు నాకన్ని విధములుగా 
. పో త్పాహము నొసంగి నాయుడ్యమము కొనసాగుటకు నపాయ 
మునరిరిచిరి, వారికి నౌ మనఃపూర్వక మైన కృత కల 
వందనము లర్సించుకొనుచున్నాను, 


నాకన్ని వథములను చేదోడు వాదోడుగానుండి సహాయ 
మొనర్చిన మన్నిత్రులు (శ్రీయుతులు విఠల చేశని సుందర శర్గుగారికి 
నాకృ్ళతజ్ఞ శాభీనంజనములను నివేదించు కొనుచున్నాను. తాళపత్ర 
ఇ 


xxiy 
(పరి గంథమును (శ్రమను చాటించక శద్దగా వ్రాసి యిచ్చిన 
లె(బరి తెనుంగు లేఖకుడు చిరంజీవి యక్‌. విశ్వనాథు నకు నా 
యాళీర్యాదపూర్వక మైన ధన్యవాదములు, ఈ చిన్న పొత్త మును 
నకాలమందు తగువిధముగా ము(జ్రణ చేసిన "* Sutras - 


ముడ్రణాలయవువారికి నా ధన్యవాదములను సమర్పించుకొను 
చున్నాను, 


ఈ యుపోద్దాతారంభము మా కులమునకు పరమగురువు 
లగు (శ్రీరమణ మహర్ష్దులవారికి నమస్కృృతులతో మ 
నది. నాజనకులును, గురువును దై వమునగు లీ వాసి ఫ్ట కావ్య 
కంఠ గణపతి మునులవారిని నరం ంచుటతోపాటు శ్రీకృష్ణ భగచానుని 


వై వారు సెలవిచ్చిన క్లో నోళముతో నీ యుపో ద్దాతమును ముగించు 
చున్నాను, 


క్లో॥ భూమి భర వారణాయ యోయదువ్యభూ ద్విభు 
ర్విస్టయం శిశ్రోళ్చ యస్య చేస్ట్రితాని లేనిరే. 
శర్శవః స వూరుపో రథాంగమాయుధం దధ 
త్క_ర్మ యోగ దేశికః కరోతు పార్థసారథిః, 


_ శరస్వతీమహల్‌ లై (బరి | 


తంజావూరు, 7-12-50: వాసిష్ట్థ, ఆ, మవోదేవశా స్త్రి, 


ఉపాోద్ధాతానుబంధ మ్‌ 





క్రీ. శ. 1948 వ వత్సరమునందు జరిగిన భాగవత ము(డణ 
మునకు విద్యారత్న [శ్రీ నిడడవోలు వెంకటరావుగారు 3 & 
(Senior Lecturer and the Head of the Telugu Department, 
Madras University.) (తౌసిన వీరికలో ““భా౫గవతానుచాశములు”” 
అను శీర్షికలో నుదాహరింపంయడిన ద్విపదభాగవతముల పట్టిక 
సీ కింద నుదాహరించుచున్నాను.. చిలె గింవుడు. 


1. సండెండు స్కంధములు (సంపూర్ణ ము) తరిగొండ వెంగ 
మాంబ (అమ్మది) 


2. మొదటి నాలుగు స్కంధములు - తేకుమళ్ళ రంగశాయి 
(అము) 


కి. దశను స్మ_ం౦ధము ((పస్తుతపరివమ్మ_రణము) = మడికీ సింగన, 
4. ఖే రత్నాకరము గోపాలకృష్టృకవి (అము) 


ఫ్‌, రుక్టిణీకల్యాణము - చెన్నయ (అము) 


పరిమ్క_ర్న 


ద్వి! ఛా! 


విషయ సూచిక, 


wo | మధురాకాండము క అనానానాన్ల 


అ|(కూరు(డు (శ్రీకృష్ణుని స్వ్తతియించుట 

(శ్రీహరి అ[కూరుని కంసునికడకుం బంవుట 
(శ్రీకృమ్ణుడును బలరాము(డును మధురావురి కే తెంచుట 
ఫుర (స్రీలు (శ్రీకృష్ణ బలరాముల-జూచి వర్ణి ౦చుట 


(శ్రీకృష్ణుడు రజకుని రూవుమాఫుట స్ట షి! 
(శ్తీకృమ్ణుండు అన్నుపచరించిన ప్వాశాలినన్మ్నుగహించుట ... 


(శ్రీకృష్ణుడు సుదాముండను వుష్పలావికుని యను(గహించుట 

(శ్రీకృృమ్లుండు కుబ్బకు మంచిరూపమునిచ్చి యన్ముగహించుట 

(శ్రీకృమ్ణుండు కంసుని మవోధనువును విజుచుట 

కంసుండు (శ్రీ కృద్లునిచేం దన ధనుర్భ-గమును వీని విచా 
రించుట waa టవ స 

(శ్రీకృన్లుండు కంసుని పంవున నేతంచిన రక్క_సుల రూప 
డరించుట 


కంసుడు దుర్నిమిత్త ములను జూచి బెగడుట క 


కంసుడు కొలువుకూటమందు (శ్రీకృష్ణబలరాముల రాకను 
ఎదుజు చూచుట iE 


కొలువునకు మువ్టీకచాణూరు లేతెంచుట ... స్‌ 


(శ్రీకృవ్ణు/నివై మావటీండా మదగజమును బురికొల్పుట 


శ 
రొ 


00 = రా అత ఉట అల? షరి రస్‌ (అ 


10 


it 
12 
19 


J 


శ్రీకృష్ణుడు మదగజమును సంవారించుట 
శ్రీకృష్ణుడు కొల్ఫుకూటమును (బ వేశించుట 


కంసుండు చాణూర ముష్ట్రీకులను (న్రీకృష్ణునిపై. బోరంబంవుట 


ముసి క చాణూరులు బల రామకృష్ణుల నధిచేవించుట 
(శ్రీకృష్ణుండు సేళనగా జాణూరునకు బదులు చెప్పుట 
శ్రీకృష్ణుడు చాణూరునితో మల్ల యుద్ధము. జేయుట 
బలరాముడు ముష్టికునితో మల్ల యుద్ధము. జేయుట 
(శ్రీకృష్ణబలరాములలాంచి పౌరులు శోకించుట 
(శ్రీకృష్ణుడు చాణూరుని జంఫుట i eu 
బలరాముడు ముప్టికుని జంవుట స 
కంసుండు ముష్టి క చాణూరులు మడియుట(జూచి తన సేవా 
పతులతో. బలుకుట క Pe హం 
(శ్రీకృష్ణుంయు కోపించి కంసునిపై లంఘించి యీడ్చీ చంవుట 
కంసుని మరణము గని జేవతలు హర్షి ంచుట 
కంసుని శ్రీలు తమపతి మరణముకు విలవీంచుట 
(శీకృష్ణుడు కారాగృవామునుండి ేవకీనసు చేవ్రలను 
విడీపించుట ప se 
(శీకృన్ణుడు తల్లి శం[డులయూాచి చింతించుట మ 
(శీకృమ్టుడు ఉ(గచేనుని రాజ్యభారమును వహీంప(జెప్పుట , .. 
(శ్రీకృష్ణుడు నందునికడకు వచ్చుట . 


|! 4 లి 4 


(శ్రీకృష్ణుడు తనగురువగు గర్జ్యునివద్ద విద్యల నభ్యసించుట ... 


(శ్రీకృష్ణుడు గర్గ్యుని గురుదతీణం నోరుమనుట 
(ప్రభాసతీర్ణమందు మునింగి చనిపోయిన కుమారుని తెచ్చి 
పెట్టుమని | శ్రీకృష్ణుని గర్గ్యుండు కోరుట 4౪ 


వుట, 
18 
15 


17 
18 
18 
19 
20 
20 
21 


ఖల 
99 
88 
pp 


24 
25 
26 
2'7 
28 
28 


29 


(శీకృష్ణుసి సమ్ముదుండు పూజించి వచ్చినపనిం చెలియ 
జెవ్వుమనుట Ee శ 

[శీకృృష్ణుండు యమలోకమునకు వెళ్ళి గురువు తోని 
యసువ్రులను దెచ్చుట sa a 

(లీకృష్ణ షుండు ఉద్గవుని మందకు బుచ్చుట iu 

నందు(డు ఉద్ధ స్‌ పూజించి గ్రీకృముని వృత్తాంతను 
తపప 


శ . 


ఉద్ధవుడు (శీకృన్ణుని గుతించి న ఆపక 


ఉద్ధవుయ (వేతలం గన్లొనుట eae 

విరహార్థలగు గోపభామినులు ఉద్ధవుని-జూచి పలుకుట 

గోపికల విరహము వ నా 

ఉన వుండు గోపికల నూరార్చుట క 

గోపి కలు శ్రీకృష్ణుని రూవును జేష్టలును వర్ణించుట 

ఉద్ధవుండు గోపికల మాటలను విని వారివుణ్యమున కే 

మెచ్చుకొనుట 

ఉద్ధవుడు మధురా నగరికి మరలుట 

శ్రీకృన్ణుడు కుబ్బ, యభీన్లమును నెర వేర్చుట 

(శీకృష్ణుండు అక్రూరుని “మందిరమునకు జనుట 

అ(కూరు(డు (శ్రీకృష్ణుని స్తుతియించుట ... 

కృష్ణుడు అకూరుని పాండవ్రుల సేమము నరయుట్నకై 
స్త్రి నావురికిం బు_త్తెంచుట ష్య 

యు ల వాసి స్తినావురిం (బవేశించుట 

అ కూరుండు విదురునియింట విడియట + 

అకూరుండు కుంతీ దేవిని గాంచి కుశల్మప్రశ్న గావించుట 


ఉలి 


vas 


29 


80 
శీ! 


పవి 
వికి 
లీ 
లిక్‌ 
కిక్‌ 
86 
వ్ర 


89 
89 


కకిదీ 


41 


48 
44 


xxvii 


వుట, 
అ|కూరునితోం గుంతి తన కష్టములను జెవ్వుట a కీర్‌ 
అ|కూరు(డు కుంభజాదుల యిండ్ల కుం జనుట 4 46 
అ(కూరుడు ధృతరాష్టు9నకు హితోక్తులనుడువుట _.... 46 
క ంసునిభార్యలు మగ భేఘుని వద్ద చమొబొటజయిడుట ee 47 
మగ చేశుంయు యాజవులపై దంజెత్తుట ... 44 48 
యాడవమాగభుల యుద్ధము is ఉరి. 
(శీకృన్ణబలరాముల యద్ధవర్ల న స «fl 
తనపై న్యముయొక్క_ పాటును జూచి జరానంధుయ 
విజృంభించుట న్స ఎల 52 


కట్టువడిన జరాసంధుని శ్రీకృళ్ణుడ పతనం విదిలి వుచ్చుట... 58 
నారదుని (పోత్సావాముచే కాలయవనుండు సైన్యముతో. 


జరాసంధునకు సహాయుండై వచ్చుట ... ల రఢీ 
జరాసంధ కాలయవనుల డదడాడినింజాఛి (శ్రీళృ్ణుండు 

(కొత్త తే పట్టణమును వం లుల ప saw. D9 
(శీకృృమ్లుడొ ంటరిగా కాలయవన నుని కడకు జనుట 4 HO 
(శ్రీకృష్ణుడు వెంట.  దజుముచున్న కాలయవనుడు 

చూచుచుండగా నొక కొండగువాను (బవేశిచుట ... 56 
(లీక మ్షుడను (భాంతివే కాలయవనుండు ముచికుందుని 

లేవట ... పస్తు a sha Dl 
ముచికుందుని వృత్తాంతము + ,.., we 57 
ముచికుందుండు (శ్రీకృ్ణునిం గాంచుట we 4 ర్‌కి 
శ్రీకృష్ణుడు ముచికుందునకు. దన Moses c 

జెప్పుట పస్తు +. 59 


(క్రీకృమ్ణుండు ముచి"ధు౫కు వరము bese .«« 60 


xxix 


మరల జరానంధుండు గ్రీకృమ్షునిపై దం డొత్తుట 

వారాచలముపై నెక్కిన బలరామకృష్ణులను జూచి 
పు కొండకు నిప్పంటించుట 

బలరామకృష్ణులు నిప్పలోమాడీరని తలంచి జరానం 
ధుండు మజలిపోవుట 


కిక కి? 


—: కల్యాణ కాండము నా 


విదర్భ రాజు తనకువూ రె కష్టీణిన విశుపాలు నకిచ్చుటకుం 
దింకునించూట | శక 
రుకి*ణీ డేవి తకఫురోహితుని శః కృమ్లుసి వద్దకు పంపుట 
వురోహితుండు (శ్రీకృష్ణుని ఇద్దకు వెళ్లి అత (పేమను 
రూపును వర్ణ ంచుట ; 
శ్రీకృష్ణుడు అిక్తిణినింగా పాడి వరి.చుట క -ప్వకొనుట 
శ్రీక్స్ణుండు కుండినఫురికి. బయనమగుట 
పొం(డకదంతవ క్రాదులు కుండిన ప్రరి శీతెంచుట పక 
రుక్టీణి వనుపాలాదులు వచ్చుట విని హరిరాక కై పరితిపీంచుట 
లంక సా రియాలయమునకు వెడలుట ప . 
క కృష్ణుని బతినిగాశజేయుమని గారిని (జార్జించుట. ... 
చండికాగారము వడలి సన్నం కృ్ణునిగానక రుక్ట్మిణి 
కలలయట | హ్‌ 
(శ్రీకృమ్ణుండు రుక్తిణిః దనరథముసె నెక్కి_ంచుకొ? చనుట . 
పౌం(డకాదులు (శ్రీకృష్ణుని. దాయకుట 
బర రాముడు యుద్ధము చేయుట జ సస 


61 


61 


64 
64 


66 
68 


69 
10 
71 
75 


76 
77 
77 
78 


పుట, 
శిశుపాలు(డు [కోధముతో హరిపై గవయుట రి! 
రక సన్‌ తూల వాడుచు. గవియుట sas «. రిల 
గ్రీకృమ్ణుండు రుక్సిని ధ్వజస్థం భ మునికులట్టి తలగొరుగుట ... 88 
రుక్టిణి తనయన్నను విడిచిఫుచ్చుమని శ్రీకృష్ణుని _ార్జించుట. 84 
బలరాముయు రుక్తిని విడివించుట a .«. 84 
(గ్రీరుక్టీణీ డేవి వివాహము ... అఆః తిక 
(పద్యుమ్నుని జననము eee క. ఎట dT 
ఫవురిటింటీలోనుండి (ప్రద్యుమ్ముని గంబరుండపహారించుట ... రిగి 
సము[దములో వేయంబడిన కాలకుని Wea టి 
(మింగుట a +. రికి 
మాయావతి ప్రద్యున్నుకమారుని యా? బెంచుట ... 89 
మాయావతి ఆరూఢయావనుండగు (ప్రద్యుమ్యుని గాంచి 
మూాహించుట 3 క 4 89 
శంబర |ప్రద్యుమ్ను ల యుద్ధము షే ఎం 90 
(ప్రద్యుమ్నుడు సతితోంగూడ bs నచట షు Ol 
స కాజిత్తుని : వృత్తాంతము ., 4 98 
(శీళృష్ణుండు స తాజిత్తుని న్యమంతకమణి? యాచించుట .,. 94 
సకాజిత్తు (పనేనునకు నన వాడు వేటకు 
బోవుటయు : హి .« 94 


సశ్తాజిత్తు (శీకృష్ణుడు మణి నపవారించెసని ss “95 
శ్రీకృన్ణుడపవాదమును సహింపక మణిని వెతుకుటవై. 
యడవికిబోవుట స్ట mh 4, 96 
శ్రీకృష్ణ జూంబవంచుల నమా వేకము wa sha #90 
ల్దీళ్ర వంతుల య దః 
న అపమ్షజాంబ ల దభ సే లు, 06 


వుట, 

(లీకృష్ణుండు జాంబవతీకన్యను బరిగ్రహించుట ty De 
వీలడాగరనుందుండిన పౌరులు Se గ్రీకృష్ణుయ 

మడీసెనని చెప్పుట భశ fea £98 
సత్రాజిత్తు సత్యభామను (శ్రీకృష్ణునకు భార్యగా నర్చిఎచుట ... 100 
(శ్రీకృష్ణ బలభ(ద్రులు క రిప్రురంబునకు వెడలుట పటల. 60 
న తధన్వుండు న తాజిత్తుని వధించి మణిని హరించుట పతే... 
(శ్రీకృష్ణుడు శతధన్వునిం జంపుట న ఫన్‌ (| 
బలరాము(డు మిధిలానగరమునకు వెళ్లుట;, అచ్చట. 

దురోధనుండతని వద్ద గణా యుద్ద మభ్య సించుట ఎం 102 
అ|కూరుసి వృ'త్యాంతము పః ey saa పేలి 
అ కూరుని (శీకృమ్ణుండు కిలికించి బుద్దులు చెప్పి మణుల 

వానికే మణిని (ప్రసాదించుట ప్ల ఎం 04 
(నీకృన్ణుండు ఇం[ద(ప్రస్థపురమునకు వెడలుట ... యం 105 
(శ్రీకృష్ణుడూ పాండవుల శేమవార్శల నరయుట 106 
(శీకృష్ణుండును బాధ్ధుడును వేటనై వెడలుట ల 106 
కాళిం దీపరిణయము ee కమ య 108 
బు (తవిందాపరిణయము  ... పసన = 109 
నత్యాపరిణయము శ పైన లం 110 
(శ్రీకృష్ణుండు భ|ద్రలక్షణలను వివావామాడుట .. HUB 
నరకాసురుని వృత్తాంతము ee sis LD 
"బే వే్యడాదులచేం షై ంపంబడి శ్రీకృమ్లండు ? నరకనివై 

జం డెత్తుట షః 3 లం 138 
మురాసుర నంహోరము ... క oe 14 


టట ఫుుతులు ఇా(మాదుల యు తా ఎల 116 


నరకాసురుని యువ a Sala 

భూదేవి తనకుమారు(డు నరకుని చావునకై దుఃఖంచుట 

భూదేవి |శ్రీకృ ముని (కాక్టించుట ర. 

పడియాటు వే.) నో పకల (శ్రీకృమ్ణుండు పెండ్లి యాడుట 

(శ్రీకృష్ణుని యమరావతీ (ప్రవేశము కా 

వపారిజా తొపవార ణము క. స్టుళ 

ఇం(ద్రుండు (భీకృష్ణునితో యుద్దము కహ 

(శ్రీకృన్లుని లీబావిపారములు .,. 

రక్టిణ బేవి సౌఢవర్ణ నము ... ఆ 

(శ్రీకృష్ణునికి రుక్టణి షా గావించుట 

(శీక ఎద్హుడు రుక్టిణి చిత్తమును శోధించుట .. 

మూర్చపోయిన రుక్టీణిస్‌ శీషృష్ణుజోదాన్సట 

(పద్యుమ్నాది కుమార జననవృ త్తాంతము. .. 

అనిరుర్దుని వివాహము కలపాము = 

బలరాముడు రుక్లీ జూదవుపలక నెలత కొట్టి ఈ 

చాణానుర వృత్తింతము న 

నాణాసురుండు Gren అయధ్ధశాంక దెలిపి 
ఆల ఫం mre 

చాణానురవు! శ్ర ఉపాక న్య స్వప్న ములో ననిరుద్ధునింూడుట 

ఉపాకన్య విరవము 4. ఫక్‌ 

చిత రేఖ ఉపాకన్యను నూరాద్చట ry 


ఉపాకన్య చిత్ర నేఖతోం దనస్వప్న వృత్తాంతము చెప్పుట... 


చిత్రశేఖ చిత్రపటము (వ్రాసి ఉపాకన్యకకుం జూవుట 


వుట, 


సం! 16 
.«« 117 


. 117 
. 118 


a శే తీ 
«« 120 


ఎ 121 
. 122 
.. 122 
. 128 
. 124 


.. 125 


. 126 


+. 128 


.« 180 


స్త... టట 


.«« 181] 


188 


«+ 188 


. 85 
186 


+. 186 


చితశకేఖ తనమాయచే ననిరుద్దుని యపహరించుట . ,,. 188 


న్న్న 


xxxiii 


అనిరుస్గండు ఉపాకన్యతోం (గీడించుట  .:.. 
అంతఃవుర వాసులు వాణాసురునకు ననిరుద్దుని గుతించి 
తెలియపర్సుట త? is 
| అనిరుదని నాగ పాశములచే బాణాసురుడు బంధించుట 
నారదుని శేననిరుద్దుని యునికిందెలిసి _ (శ్రీక్సవ్దుండు 
సె సై న్యముతో కోశితవ్రరిని చుట్టుము ట్టుట 
దొమ్మియుద్ధము hie 2 
(పద్యుమ్నగుహుల ద్వంద్వయుద్ధము. క. 
హలిపుప్పదత్తుల ద్వంద్వ్యయ: ద్ధము ig 
చాణపు(త్రు(డు సాంబుని పె ౧ గవియుట 3368 
(శ్రీకృష్ణ వాణాసురల బంజరు నలా 1891 
_ వీనాకి (శీకృష్ణునితోం బోరాడుట a 


RE 


వుట, 
189 


. 140 


శీతజ్యరపీ డీతయె తాపజ్యరము (శ్రీకృమ్ణుని శరణు వేయుట... 


అంబిక (శ్రీకృష్ణుని (వార్థించుట a 
బాణుని రెండవ యుద్దము ala 
ఉపాక ల్యాణము SG oe 


జా, జగదభిరయు కాండము ;:____ 


నృగుని ఇాపవృ తాంతము ". 119 
వనంతబుతు వర్ణ నము iss ప 
బలరాముడు చే)పల్లెకు నరుదెించుట 

బలరాముడు వేంతలతో నెమునాతీరమందు (గీకించుట 
బలరాముడు యమునను నాగలిచే నెత్తుట ..., 
యమున ఖలరాముని (ై ర sis 
పొం[డక వాను చేవుని వృ హాంతము 5341 


979 


ఎం 141 


141 
148 
145 


. 145 
* 146 
. 147 


148 
150 
151 
152 
154 


15 


. 161 


164 


««. 165 


167 
167 
168 


xxxivy 


పౌం(డుడు దూతను (శ్రీకృముని వద్దకుణనుచుట 

పొం[డుండు పహారిని డాశుట.,,. త 

పొం[డుని మరణమును గాంచి కాళి రాజు (శ్రీకృష్ణుని పై: 
గవిసి మడియుట sad . 

కాళి రాజకుమవూరుండు రు[దుని వరమును బొంది కల్సి ని 
బుట్రంచుట క సన 

అన్ని లోనుండి పుట్టిన కృతి (శ్ర్రీకృ్ణునివై వెడలుట 

(ర్రీకృమ్లుంయ సుదర్శననును గృత్తి పై పనుచుట 

ద్వ్యివిదుండను వానరుడు తన చెలికాండగు నరకుని జంపీ 
నందులకు. బగయూని చెలరేశసట క 

బలరామ ద్వివిదుల ద్వంచ్వయుద్ధము కస 

సాంబుడు దుర్యోధసువి కుమారె లతుణ నపహరించుట 

కురువీరులందజు. గూడి సాంబుని AO OnE చేసి పట్టు 

బలరామువ యాదవుల కోపమును జల్లార్చి స్వయముగా 
వాసి నావురికి వెడలుట ,., సల్ల 

స్రీళన చేయు సుయోధనునిపై న్మాగహముచే నీర 
వాసి, నావురిని నాగలి కొమ్ముచే లెవనెత్తుట 

కురుపతి బలరాముని (మార్థించుట ప 

నారదుండు శ్రీకృముని boos జూడ నే తెంచుట 

శ్రీకృష్ణ లీలలు ప ప 

సాయం కాల వర్ష నము ఫ్లై క 


(శ్రీకృమ్ణుండు లన్‌ (వాతఃకాల క సీద్చుకొనుటు 


రాజులచే బంపంబడీన దూత (శ్రీకృష్ణుని యొదుట్ర 
మొర వెట్టుట EEE Dery 


488 $ 


శ 


పులు, 
169 
170 


171 


RU 
Se 
174 


.. 176 
. 177 


179 


, 180 


181 


. 182 
. 184 
-186 


188 
191 
192 


195 


నమయష? 


నారదుని యాగమనము న్న 
నారదుని మాటలను విసి (శీకృష్ణుం కుద్ధ వాచార్యున 
యభి పాము నడుగుట 
(శీళృన్లుని ఇం[ద(పస్థ (ప్రయాణము 
ధర్శజాదులు (శ్రీకృష్ణుని సమానించుట 
ధర్శరాజు రాజసూయయాగ విషయమై 
యెదుట (పస్తావించుట ,,,, 
(శేక్ఫష్ణుడు రాజసూయయాగమును నాచరింపవలసి 
నదిగా ధర్శవు(త్రుని (పోత్సహించుట ..., 
పాండవులు దిగ్విజయ యా[తకై వెడలుట, 
శ్రీకృష్ణుడు జరానంధుని మాయిం చెదనని శత 
గీకృష్ణుడు భీమార్జునులతో _ావ్మాణ వేవములను 
ధరించి గిర్మివజము 1వ వేశించుట sil 
శ్రీకృష్ణుడు జరాసంధుని యుద్ధశ వ, వేయట 
ఛీమజరానంధుల మల్ల యుద్ధము స 
జరానంధవ థ Se sua 
శ్రీకృష్ణుడు జరాసంధుని కో మారుడు నవాబేవుని 
రాజ్యమునందునిచి, me pn రాజులను 
విడిచి పుచ్చుట , (2 
శ్రీకృష్ణుడు ఫేమార్దునులతో. నింద ట్ర ఫురికి మజులి 
వచ్చుట .., 
(శ్రీకృష్ణుని ప్రోత్సావాముచే ధర స be: 
మునకు గడంగుట ee హః 
యుధిస్టి. రుండు గ్రీకృష్ణున కగ్రపూజ నొనంగుట 
శప తులు ఆస్టన్‌ నిందించుట 
విసుపాలవధ ... ses Re 


కృష్ణుని 


828 ణా కీ 


వుట, 
we 195 


«a 197 
. 198 


«wu 199 


ల 200 


re 201 
i 202 


శి4 కి 3 (2 


«2 208 


REE 808 


.. 205 


att 206 


ii 207 


« 290 


wa 210 
ws 21l 
sre 212 
0 218 


శ్రీరస్తు 


దిషిపదభా గవతము. 
(దశథమనసన్మ-ం౦దము) 


— ప్రల 


మధురకాండము. 


ane అకూ)రు(డు (శ్రీకృష్ణుని స్తు తియించుట ఫు 


లన్నగంబులు, గువ్యామ (పజాపతియ 
నగు, విశ్యరూ పాత్మ ! అధ్యాత్సరహిత | 
నిగమార్థగోచర 1! నినుగొల్తుంగృషప్ట ! 
విద్యా (ధరస్తుత్య) విశ్వలో కేశ ! 
(పద్యున్ను | యని రుద్ధ |! బలవాసు చేవ ! 
సంకర్ష అాభీమ సర్వన ర్వాళత్త | 
పంకజోదర ! శుభ్నప్రడ! వాపీ శేశ ! 
"జలధిలోపల నున్న జలచరములును 
(చలల) నవని నర్వజీవులు నినుండు 
సరసిజాన నరుదపణ్ముఖభోగి 

వరులును, సీలీల వర్ణింప లేరు, 
వనొక్కమనుజుండ హీనమానుసుండ 


మమ న రోసా బాబు నమా ాలానడాాాకానాడా మానం కవనం నాడా చనావులుతనవనననానననననయాననమనాలాో 
జల ధిలోసల జళచరము, 2414.4, నిలో నర్వజీవులునుడు, 


_ ద్విపద భాగవతము, 


౪౪3౪, మూర్తి. బొగడంగ లని? 
(అనియిట్లు) కొనియాడు న[కూరుజూచి, 
తనరార శౌరి యంత ర్థానమయ్యె, 
ఆతతసుస్నాతు.డై న య(కూరు 
(సీతరిముర)హోరి యీథీ.౦చిపలిశె, 


ల వః > x ug 
న xt ౫2 2k ag 
sk sk హోం sk 5k 
sk లః స | ద్య 
స వ షు x 5k 
జ % వం వ న 
జ ల ౨ ౨ నేం 


ఎన్‌ (శ్రీహరి అకూ)రుని కంనునికడకుం బంవుట :_ 


“ కావున సీవు నక్క_ంసుతోం జెప్పు, 
వే వేగ మేము సీవెంటనే వత్తు 10 
మనవుండు న్మకూరు. డరదంబు నెక్కి. 
me నచ్చటి వార్శ(జేప్పె, 
తనయింటి శేగినంతట రామకృన్ను 
లసుపమంబగు వేడ్క ననుంగులుందారు, 


వ (శ్రీకృష్ణుండును, బలరాము(డును మధు రాఫ్రరి కే తెంచుట ;:._ 


తొడిపూసి కట్టి సంతోషంబుతోడ, 
“42-24 దెంచికనిరంత[మోల ; 


మధుర కెౌంచము, తి 


పసిడీనోవురములు. బసిడికోటలును 

బసిడి మాడవులను బసిడిమేడలును 
సూమకుంభంబుల నెంతయునొప్పీ 

శమ (మయముగ) సాంపెనలారి యుండ. 
గని వానిమహి మకు. గడుసోద్యమంది 
తనరార తత్వర ద్వారంబు సొచ్చి 
రమణీయ (శోభవుర) ముననే తెంచుం 
గమలాయ తాములంగని వాల వేడ్క _ం 

బార కామిను లల్ల భావకోల్లాన 

పారన క్యంబునం బర తెంచి పేర్చి 


వుర (స్రీలు (శ్రీకృష్ణ బలరాములంజూచి వర్ణించుట 3 


సౌధా(గములయందు నదనంబు(లందు) 
(వీధు)లయందును వెజవొప్ప నిలిచి 
కరపల్ల వంబుల. గర మొప్ప జాపి 
సారిది వారందతుం జూవులు వజపి ; 20 
“6 ఈరతండే, యెలనాగ ! ఇనువుంతనాండు 
పూతన (పాల్‌ (చావి) పొరిగొాన్న వాండు, 
నకియరో ! ఈతండే శకట మైవచ్చు 
(పకట దానవు (దుళ్ళిపడ (దన్ని నాయడు, 
ముదియ ! ఈతయణోమొగిలోలుందోచి 
(మద్దియలు)డిపిన మహాసీయ యనండు, 
అక్క_రో ! ఈతే యభుదై త్యు(జీరి 
క్రాక్క_రరక్మ-సు( గూల్చినవాండు, 
గోవర్భనములోల గొడుగుగాంబట్టి 


4 ద్విపద భాగవతము , 


(గోవులంచేర్చిన గోవిందుశిత డె, 
కొమ్మ | ఈతండె పీల్లగోపూది (వేతం 
లః గ మువెటి (గొలివినవా(డు, 
కాళీయపడగలు[గతందొక్కి. వాని 


మ. న ఫుణ్యుండీత డె; 
% న్య 3 ౫% x 
ల x x xk కః 
వొ స్వా 3 వ %% 


“(పదవిని దం (డి చేయలమినింగాన్న) 

యొదిరి! కంసుని యేపుమాయించి = 

యీోాత (జే 'రాజు న నిలయెల్ల బతుకు : 

x జ x కక x 

నెలత యీతండు తోహీణీ చేవికొడుకు 

బలుండను రక్కాసు. బరిమార్చినతండు ;”” 80 
xx * x వ % 

మలసి యిద్ధ తీ విషక్రమంబులజూడ 

నారాము కృష్ణులు నాపట్టణంబు, 

భూరి సౌఖ్యముల నుబ్బుచుంబోయి 


స్మా (శ్రీకృష్ణుడు రజకుని రావుమాపుట.:._ 
(రాచ) చీరల దెచ్చు రజకుని కౌరి 
చూచి యల్ల న నవ్వుచుంచేరి పలికె, 

కళ్‌ | 
మడీవాల | మాకైన మణులపయిట్టములు 


న న. 


1 aan -తం(డిచేకొన్న, 





న. 


కడు వేగంటెమ్మన్న ” కనలి (వాండనియి, 
“ అద్దిరా! లెన్సచో యగునగు మోకు 

దిద్దంగ వచ్చు చే తివిరి మిగుణము 

నిను విఛారించవు, నినుంజూచు కొనవ్రు 

చనునె యారాచ (వననములడుగ 

నడవృలలో మందలాంగి రానేల* 

ఫొారలుపెజ్రైడు పుట్టుభోగులు మిరు 

పరిఘమ్ములును గోరుపడము గొంగళ్లు 

(కరకంచు)కోకలు కట్టుడు మిరు, 

(ఈ రాచ)కోకలు యిమ్మాన్న నెట్లు, 

నోరాడె + నొంచితి, నొవ్వకుండనిన , 

శౌరి కోవీిందచి యాచాక లింబట్ట 

స జ స x x 40 

పిడికటంబొడిచినం జెల్లుగాణేల 

బడి తన్నుకొని వాండు (ప్రాణముల్‌ విడిచె; 

వడి వాడుంహాలిన వానితోవచ్చు 

మడి వాళ్లు 'బెగ్గలి మడుంగు(లువీడి) 

కనుగొని పారినగన్నిచ్చ వచ్చు 

తనుపారు చీరలు ధరయించి శౌరి 

బలరామునకును గోపాలనంతతికి 

వలయు వ(న్ర్రములిచ్చి వారును దాను 


అ శ్రీకృమ్ణుయు తన్ను పచరించిన సట్టుశాలిననుగ )హించుట అ 


జ(నుచున్న చో?) బట్టు శాలి యుక్క_ రుడు 
తననేర్పుమెటుసి వ(శ్ర్రము నేసి వేడ్క. 


ద్యిపద భాగవతమా, 6 


మను జేంద్రునకు నిచ్చి మన్నన వడయ. 
గొనిపోవుచు (మాల గోవిందుగాంచి 
(యసుపమ) భక్తితో నడుగుల కెజంగి 
తనచేతి చీర ముందట బెట్టి నిలిచి ; 

“ యవధరింవుము కృష్ణ ! అంభోజనయన !. 
తవిలి వుణ్యుండ నైతీ ధస్యుండ నైతి 
(నాపదు) జూదుల కందగరాని 
సీపాదము (లభించె) నిఖలలో శేశ ! 
మునిలోకనుతపాడ ! ముర వైరికృన్ల ! 
(కొనుము యో వుట్టంబు గోవింద! యనిన) 50 
గనిశౌరి కరుణ (సకల కామ్యములును) 
తనలోకమును నిచ్చి డన్యునింజేసె 


పనా (శ్రీకృష్ణుండు సుదడాము.డను వుష్పులావికుని 
యను[గహించుట లా 


అరుగుజేర సుదాముండను వున్నలావుం 
డరిగి యదుర్కొ నె నత్యంతభ క్రి 
బలరామ క అమ్హుల వాదాబ్దములం 
జెలువారం బూజించి చెంగల్వదండ 
లిరువురకునునిచ్చి యింపుసాం పార 
విరు(లమాలి)కలిచ్చి వెన వేయుగతుల. 
గీర్తింపలని హృషీ కేశుండుకౌరి 

యా ర రతణళీలి యతనిమన్నించి 
వరము వేడుమటన్న వాడు *ీ మిాపాడ 
నరసి జంబులుంగాల్చు సడ త్తి సాకు 


నుధురకౌండము, 7 


దయసేయువమునుకు నాతనిందన్సు సేసి 
నయమైన. తత్చ్రసూనములర్థి దాల్చి 
మనమున హర్షించి మరలిపోవంగం 


అ (శ్రీకృష్ణుండు కుబ్దను మంచిరూపమునిచ్చి 
యసుగ )హించుట pn 


గని యెంగృన్షుండు రహపీగంధపుచిప్ప 
నలశేత(బూని |క్రివ|క్రయె నడచు 
జలరుహాతుండు కుబ్బ చపలాథీ,(నారసి) 
(కని)చల్ల ననగుచు కలకంఠి యెందు 
(జనియెదు)గంధచా జన మెవ్వరికిని 60 
గొనిపో(వుచున్నావు కొమరొప్ప నీవి 
(అనవుండు) హరిజూచి యాకుబ్దు పలికి, 

“ వనపాఠుయెను..... Te (తివక 
యనుదాన రాజు నన్నర్థి మన్నించు 
గండంబు వాసించి క లపంబుంగూర్ష్మి 

_ యండంబుగా మేన నలందంలగాసేర్పు 
నిదె, చేవరకు యోగ్యమిగంధ, మలంది 
పవి వేలుభాములు పాలింఫ్రుి మనుచు 
(మొక్కి... గంథవుచిప్ప ముందట నిడిన 
నక్క_జంబుగ కౌరి హలియునుందాను 
చందనంబల(ది యాచపలాశీ. మేని 
చందంబుజూచి యాచతురుఃడు డాని , 
శాలుకాలున మెట్టి కందువకీలం 
గీలించినంత మైకిటుకును మాని 


మెలంతుక (కొవ్యాండి మెటు(గకోయ నంగ, 
గలికి కన్నులసపోయగము నివెటిల్ల 
మురీపంబు చిరునవ్వు మోమున మెజఅుయ, 
హారింజేరి నరసో క్త నల్ల నే పలిశె, 

“ నాకాలుందొక్కి_లి నస్ను మన్నించి 
నాకోర్కి_(దీర్చుట 'నెయ్యంబు పీకు 
నాయింటి కే తెమ్ము నలినాత[” అనుండు, 
ఆముంతిలగనుంగొని ోీయటంబోయి మజిలీ, 
చనుదెంచెశముగాన చనియది”ి మనుచు 
వనిత ఏడ్క లివి, యావను బేవసుతుండు 
చని వణిక్సథమున సకల ( బేహోర్లు 
అనుపమదివ్య గంధాంబ రాభరణ 
ములు కానుకలు చేని మొక్కీ_దీవింప ; 
చెలువల మనముల(జి త్తజానలము 


ha 


Fame, (గ్రీకృ వుండు కంసుని మహాధనుఫును విరచుట ;. 


మురికొొని చూడల ముగశెల కడకు 
నరుదెంచుచో మంవరాంతంబునందు. 
బొలుచు మహాభోగిభోగ మో యనం 
జలనన మొందనియట్ట వాపమోయనలోం 
(బక టారిజలరాసిపటు శేతువనలం 
గకుటివారణ కర శాండమో యనగ, 
నారూఢ ౫ ంధవుష్పార్చితంబగుచు 
మేరా కై లాకృతి మెణయు కార్ఫుకముం 
గని, డాని బాపకర్మ_శలు వారింప 


70 


॥ మధుర కౌండము, 9 


జనుజారి యమ్మాహాధను వెక్కగ్యదోచి 
వడిగుణధ్వని చేసి వారక తివిసి 
వీడ్‌కిలి వదలిన ఫెళ ఫెళ ధ్యనులు 80 
దిక్కులు (వయ్యంగ దిగిభంబులగల 
చుక్కలు డుల్ల ౦గ సురలోక ముదర 
ధారుణి వణశక పాతాళంబువగుల 
వారాసి పిండలివండుగాగలల 
వీడుగులు పది వేలుపెట్టి మొక్కెడను 
పడియనోయన విల్లు (బల్లన విజి” 
అట మహోధ్యని విని యాపారులెల్ల 
బటుగతిం దొలంగ భూవతి బెట్టుక లంగ్‌ 


* కంసుడు (శ్రీకృష్ణుని చేయన ధనుర్నంగ మును పోని 
వివారించుట : 

తన క లంక ్లలసున్న ఉఊజానవాధివుల. 

గనుంగొని పలికె నుత్క_ట కోవమెనంగ, 

కోపించి “వసుచేఫుంగొడుకులు చేయడు 

నా పట్టణము జొచ్చి నావిల్లువిజిచి 

చలనుచేకొని ధనుళ్ళాల నున్నారు, 

బలసి మోరందలు బలశ కి మెజసి 

వార లసిద్ద అ వధియింపు డొండె 


కారాగృ్భృహాన నుక్కరంబెట్టుడొండె”. 


శ్రీకృష్ణుడు కంసుని పంపున నే తెంచిన రక్క_నుల 
రూూవడరించుట 


అని ప్రుచ్చుజయు దై త్యులనమసావాసులు, 


10 


ద్విపద ఫాగవతీము,. 


చసుబెంచి వారితో నమరంబు సేయ 

నారామకృమ్లులు నప్టరవరుల( 

దోరంబుగల వింటితునుకొల సడచి 90 
'మెటుసి కంసువియింటి భృత్యుని బలుని( 

బరిమార్చి యందజిం బజవీ యాలోన 

గమ్మున నాయుధా7 రంబు వెడలి 

తుమ్ముల? బురలమ్మీ 'సెలమి6 బజూచుచును 

నొప్పార నంజాదులున్న యయ్యెడకు 

దప్పకం జనిర ంత( దపసుండాం[గుంకె. 


* కంసుడు దుర్నిమి_త్తములను జూచి జెగడుట ;,-_ 


తనరార కోలో చితమ్ములు. దీర్చి 
యనుపమసుఖలీల నార్మాతియందు 
నంతేనంతయువిని యాభోజనృపతి 
చింతించి బెగ్గలి చేష్టలు సడలి 


దారుణం'బై న "వేవనంబొంది కంది 


కూరఠుకుంగానక. గొందలంబంది 

యద్దంపు సీడలో నాతతంబునను 

నిద్ద ంబుగా( దనవనీడం జూడలను 

తలలు రెండైయుంట, ..,4.... 

గలవెత నగ్నులు గానంగ బడుట 

ఖరలులాయో స్టా )దికములును నుట ' 

యరుదార తలనూ నెలంటుకొంచుంట 
పేసములుందినుచుంట |పీతిడాననవు 

కుసుమధామంబులం నగొనధరించుటయు 100 


ధూళిలో రొంపిలో. (దొకిగ- నయపుడు 
కాలుమోవక పాదఖండ మె యుంట. 
చెవులు మాసినయెడ సింధుఘహోపంబుం 
(బవిమలంబుగ వినయబజడకుండుటయును 
నివియాదిగా. బెక్కులీథీంచి తనకు 
యవసానకాల మానని యాత్మ నెజెంగి్‌ 
' ఫురవురం బొక్కు_చుంబొగిలి లోగంది 
వమురణభయంబున మదిందప్పెనంత; 
నెట్ట శేలకు వెం నినుండు పూ ర్వా(ది 
దట్టుడై పాడ తెంచెం దమ్ములింపలర, 


జఫ కంసుండు కొలువుకూ టమందు శ్రీకృష్ణబలరాముల రాకను 
ఎదుబుచూచుట == 


అంతం గంసుండు వూర్వాహ్నిక (క్రియలు 
నంతనంబున. దీర్చి నకలభూపతులు. 
గొలిచియుండలం బెద్దకొలువుండే వేడ్క. 
బలరామకృష్ణుల బవరంబు. జూడ. 
దలంచి పెంపెనలారు తమకంబులందు 
వలయువారును దాను వసియించెనంత; 
మజీయును బహువిధమంచియలందు 
వరులు నద్వొిజరాజృవై శ్యళూ[దులను 
(పవిమలంబుగనుండి, రంగముధ్యమున 
వివిధపు ష్పసుగ ంధవిధులు వాసించి t10 
పర గన మేళ నోపాలురుందాను 

నరుదెంచి నందుండు నాభోజపతికిం 


12 


ద్విపద భౌ? వతము, 


బొడయజూవీ తమ తెచ్చు భూరివ స్తువులు . 
కడశణో నిచ్చిన. గరము మన్నించి 
తనచేజవనె యొక్క_ తమకంబుమో(ద 
నునిచివారునుదాను నొగింజూచుచుంగడేె, 
కరియూధమే తెంచుగతిమల్ల వర్ష 


' మరుదెంచ నందిబృ్బండార వం 'బెనలో.. 


జన్‌ గొలువ నకు ముష్టైకచాణూరు లే తెంచుట 3 


జనుదెంచి ముప్టైక చాణూర ముఖ్యు 
లెనయ రంగస్థలం జెల్ల యారగుచు. 
భుజమప్పలింప్రుచు. బొరి విజృంభించి 
గ జభజింపుచునుండగా నంతలోన; 


—: (శీ)క్న మనిసి మావటీడు మదగజమును బురికొలుట .._ 
ర న. 2) 


వికసిత వువ్మ్క_ర విభవంబుంజెంది 

యకుటిల దీర్భకృంగాయాఢి నొప్పి 

మానుగావం జాఢ్యమహిమం. జెన్నూరంది 

చాన నిర్ణ రలీలంశనుపార జేర్చి 

వాడవు తక్కువగాని భూఢ లేండంబు 

వనడువునం. జెలువారు వరశ క్రి చేత 

నష్ట్రదిగ్గజముల నావంగనోపు 

నష్టమదావూర్లమై పేర్చుకరణి 120 
కువలయపీలంబు కోరయావాల 

నవిరళంబుగ నిల్చి యకకాతుకమున 


మధుర కాండము, 18 


నడరుమాచుచునుండె చెంతయు వేడ్క, 
యదుకులో త్తంసులు హలియును హరియు 
రమణీయజలజాకరమున. (గీడింప 
గమనో(గగతివచ్చు గజయుగ మనగ 
గరియూధముల మోా౭ద కలువీంచివచ్చు 
హారికిశోరద్యయ మ న. జెంపు మిగిలి - 
పాొఠులుంచము. జూచి బపహుభంగింబొగడ 
నారూఢరంగము నటు జాసిశెౌరి 

యరుదార+ టెరువున కడ్డంబు వేర్చు 
కరింజూచి మావంతులోనియు నిట్లనియె, 

“ ఈకరిం దొలగించి యిటల్మదోవం జూపు 
మాకంసుకడకు మూాకరుగలగావలయు. 
బోవనీకండినం బొరివుత్తు” ననిన; 
మావంతు(డంతనర్శరువంబుతోడ 
౫ రెపతి హూరిమో.జం గదియింప నదియు. 
దిరిగి మహోడదండతీ([వతుండంబుం 
(బశరింపుచును గృమ్హుంలటుశ క్రి నొడియ 
నసమసత్వుండు కృష్ణుడటం దప్పంగుంకి 180 


బా (శ్రీకృన్ణుడు మదగజముసు నంహారించుట పనన 


చరణమ ధ్యములకుం జనిచబాహులె త్తి 
యరుముష్టి బొడిచిన యురమూరచాంి 
హుంకారరవమున నోడించి 'మొరగ 
నంకుశంబున సూది హ_స్తిపుండార్యం, 
బురికొని కరటి యాపుండ రీ కాతయుం 


14 


గరకాండమె త్తి యొక్కట మేనుంజుట్టి 
కివిచినం దనమేను. దివియక శౌరి. 
యవిరల భోగిఫోగావృంతబగుచు 

దిరిగిడి మందరా[దియుంబో లె. దిరిగి 
కర మొప్ప శ క్రింబుష్మ్క_ర మొప్పంబట్ట 
వెనకకుం (దోచిన వివశమై యొరగి 
ఘనర్మా(డమున చేచి కఠినడంతముల 
బారిమేను బెడవంగ నతడు మెైందప్పె, 
కరము(గమగు మువీ ఖోతేలం జరుప 
మావంతుండలిగి తోమరములు మూట 
నావిశ్వవిభువై వ నతండు కోవీంచి 

కడంగి వా స్తిపకుని క డ కాలుంబట్టి 
వుడమి పై (బడ నీడ్చి వొరిరదొక్కి.చం పె, 
మావంతుండీబ్దీన మ శేభమడరి 

గోవిందు పై నాశం గొనకంబెల్లురకం 140 
బడ తాడనంబుల6 బరువఫఘాతముల. 
(బదులంబులును బోని విడికిళ్ళం బొడువ 
ముక్కు,నవాతను మొగికర్ణ ములను 
నక్క_జంబుగ నెత్తురందందనొలుక 
సవిందాశి కూలిన సర్వతంబనలో( 
బవనువేండు మవావృతమో యనంగ 
గజము నిశ్చేష్టమై గజభములుడిగి 
గజగజ వకశి యక్క_జముగాచైె్లై 
కడువడి మెడం (దొక్కి. (గజదంతములను) 
జెదితంపు లావున చెజీకె మురాం 
చాననకుంభనిర్హ శనంబు చేసి 


వూ 


మధు కౌందోము, స. 


మేను (వేయం వేంగి మిడమిడ మిడికి 
గై రికనిర్ధృర కలి తాద్రి వో 
భూరిర_క్రంబులం జాలి చెనగ్గజము. 


En (శ్రీకృష్ణుడు క్‌'ల్వుకూటమును (బవేశించుట ;:-__ 


కరిమదర_కృపంపకములచే మేన. 
దొర గడు ఘర్శ్శపిందువులును నరయ 
వారిమేను చిితవనాంబుడ మనంగ, 
నరుదార. జూపర్లై నందండంజూడ; 
గజడంతములుందాను కామపాలుండు 
భుజశిఖరంబుల. బొలువొంద దాల్చి 160 
దారుణతర దండ ధరయుగ మన౫ 
గారత మల్ల రంగము నొచ్చినిలువం 
గోరిమల్లులకెల్ల కులిశ మె, (ప్రజకు 
భారుణి నాథుండై, తల్లి దం[(డులకుం 
బసిచాలుండై యొప్పు, పంకజాతులకు 
ననమాస్తుంండై, వల్ల వావళి కెల్ల 
బనమాస్పుండై, యతి (ప్రతతికి నెల్ల. 
బరతత్య్వమూ ర్తియె, బంధునంత తికి 
చెవమై, రోహిణీతనయుండుందాను 
నావిమ్టుండరు దెంచె నండటు(జూాడ , 
అతులితగంధపుప్పామోదితులును 
నతత సౌఖ్వాఢ్యులం జారుభావణుల 
(శ్ర్రితకీ రయుతుల, నా|శ్రితకల్పతరులం 
(బతిభటననచావపావకనముల 


ద్విపద ఫోగ వతము, 


ఘనదీ ర ణాహుల, కఠినవి[కముల 

వనజాత నేతుల, వసు చేవసుతుల, 

నారామకృ్ళమ్షుల, నతులవిశకమ ల, 

నారూఢ నవయాన నాంగులంజూచి 160 
భోరున జనులెల్ల బొగడలోయగంసు 

శారవ మాలించి యటంజూచునంత ; 
కువలయవీలంబుంగూల్చి తన్న 

కువలయంబంతయు. గొనియా డవచ్చు 

హాకి కామపాలుర నందందంగాంచి 

తిరుగుడువడి గుండె దిగులొంది తాల్లి 


అద 9 జన నా 
ఎస్‌ కంసుడు చాణూరముస్టీకులను (శ్రీకృష్ణుని పై . 
బోరయంఫుట క” 


డింది చాణూరముస్ట్రకులరప్పించి 
దంవడిం బెడవులు డడవుచుంబలిశె, 

“ మనమంట పము సాచ్చి మనవిల్లు ఏీజిచి 
మనపట్ట పేను మడియించి వీరు 
మనమింద వచ్చిరి మహితవి(కములు, 
తనరార మల్ల యుద్దము నేర్పు మెజసి 
పోర మిోరిరువుతు. బొలియించి వేగ 
నారాజ్యమును నన్ను నా బంధుజనుల 
రఖీంచి నాదుసా(మా జ్య వెంతయును 
నతృయంబుగ చేలుమి’ని పల్మ్కు_టయను ; 
తివిరి యుక్కు_న దాత తీర్చినయట్ల 
(పవిమలంబగు మహా(పతిములోయనయలగ 


మధురకౌండము. 17 


నవయలంబులుగల య [దులో యనం 
'పవి| వేయ నాసపెడు బలుడిొట్టలన ౫ 
ముక చాణూర ముఖ్యులు నృపతి 
_యిష్ట్రంబులోని రంగ మెల్లందార గుచుం 170 
గనుక మె బల రామక్యన్నులం జేర. 
a అణ 
జనిమవో ధ్వని మల చజచి యిటనిరి, 
రిం ళం 


= ముస్థ్రిక 'చాణూ*రులు బల రామకృష్ణుల నధిజ్నేవించుట :--- 


6 వసుజీవసుతులార ! వసుధలో మిమ్ము 
లన మానస త్వాఢ్యులం( డెల్ల వారు 
సెక్కు_ం(డదనుజులవీ చంబులణ(చి 
యక్కజంబుగ మెజసినయట్టి సావాసులు ; 
భోజభూవిభుండు మీపోరు నీవీ.ంచి 
రాజిల మమత రపించినా౭డు ; 

౧౧ రా 

ముందళగోపల గొల్ల నుగ నాంధడ్లం దిరిగి 
నందింపుచును నాడ సానురాగముల, 
బిల్ల(గోలూందుచుం "ఏఎరయుట గాద 
మల యుదములకు మము డగరుట ; 

mm త @ ౧ 
యేను వాణూరుండ యితండు ముస్థకు(డు 
పూని నీవును నేను బోరుదమెలమి 
ముష్టికుతోడ రాము(డు మల్ల యుద్ధ 
మిష్టలీలల నొప్పుడిదినాటి”” యనుండు, 
అలన నవ్వుచు నంబుబజోదడరుండు 

లు 





వవి_వెయ్యవాపిన బలుచాగ లనంగ 


? | లీకావుండు హేళనగా. జూణూరనకు బదులు చెప్పుట హ్‌ 
Ses | 


“ పల్ల ప్రులము నీన్న పాపలు మేము 
తగిన జెట్టును మిరు ధరణీళునొద్ద 
జగతిపై ౧. బోరుల నడినన్న వారు 180 
మీత్రోడ రణవీధి మెజసి నేయంగ 
నాతరంబులహారమగుదు మే మేము! 
చెనసి భూపతి వేడ్క_జెడకుండ గొంత 
పెనగౌదిమని పల్కి. (ప్రీతి మైపెంచి 


వి శ్రీకృష్ణుడు చాణూరునితో మల్ల యుద్ధముం జేయుట 


వడిమల్ల చణచి భూవలయంబు పగుల 
'బెడిదంబుగా నార్చ్చి పిడికిళ్లు మాంచి 
వానిమై కోదియు ముస్టాముస్థి గవియ( 
జాణూరుండుసు మల్ల చచి యిట్లూరసి 
యిరువురు భుజమప్పళంచు చప్పుళ్లు 
శరనిధి కలం నాశాచ[కమగిలె 
నంతకు( దెనంజేరి యవనిపరాగ, 
మింతింతంగొన మేన నిర వార (జల్లి 
కొని పదఘాతల కూర్శంబు వగుల, 
దనరు మహాభ[దదంతుల రీతి. 

. జీ8కి నొడిసినం జేయీక తివిసి 
ఘాత సేయంగ దగ్గతి మేనుదాలంగి 
పొడిచిన నది వెలిపుచ్చి మైవంచి 
యొడిసి తొడలందట్టి యార్చ్చి పెల్లురికి 


మధురకాండము, 19 


లాగంబుం గొచను మేలనందలల్మగుంకి 
చాగు(జప్పకం దల(పహతుల నొంచి. 190 
నడుము బీడింప విణ్ణనుదున మలం 
విడిపించుకొని ముష్టి వినరమై పొడిచి 
వట్టుచు విడుచుచు. బరుషఘాతముల 
దట్టించి కూర్చరోద్ధతుల నొప్పించి 
కరవశంబుంగొనకాభీకుచోక 
దరకాండములు లోనుగాసీక తొలగి 
_ శినకంబొనరింప శీరమూన్ని పెట్టు 
గాసిల్లి కేలడొక్క_రమున నొత్తి 
రంశెలువై చు గోచాజుల భంగి 
రృంకించి వీింకంబు సరిగాగజెనంగి 
ముంగలు బలసింగములభ౦గింబొంగి 
నింగి మోవంగ నార్చి నిడుగుడి పై కుజీికి 
మెడయుగాళ్టుసు బట్టి మాందికి నెత్తి 
ఫుడమి మోవంగ[ వేయ భోరున చెగసి 
యడపకరాలోేల నిరియ బిగించి 
వడినుగమగు ము వతుంబుంబొడువం 
డడబడ ముష్టిఘాతల మోములవసి 
దొడిదొడి. పన్నెత్తురులు వట్టుగాం 
హారియు ఛవాణూరుండు ఖ్‌ న్‌ న 
పరుపతందుల్యు లై బవరంబు సేయ; 200 


ఎ బలరాముడు ముష్టీకునితో మల్ల యుద్ధ ముం జేయుట :__ 


సీరితో. దొడరి ముష్టికుండు[గ్రవృ_త్తిం 
జోలె. జూపరకు సభ్యలు చూచి పొగడ ; 


ఢి ద్విపద భౌగవతమా, 


హారి రాములకు జయంబయ్యెడుననుచు 
సురలు దీవించిరి, శోకించి పౌరు 


హో శ్రీకృన్లబలరాములణగాంచి పోరులు శోకించుట :_ 


“ లక్క_టా ! ఈకంసుండతి పాపకర్పుం 
డెక్క_డి యీబాలులెక్క_డీ వీఠ 
'లెక్కడనని. జూడకెట్లుగావించె 
నక్క_టా! వారించరైరి యెవ్వరును, 
ఈసుకమూరల నిటుసేయందనకు 
దోనంబు( దిట్టును దూరును గాదె? 
పరుషత రివులతో బవరంబు సేయ 
హారిమేను ఘర్కకణాంచితంబగుచు 
'వివళి కాంభేోజంబువీధ మొం చెంజూడు 
డీవాసు చేవులకీ బారిగడవు 
దైవమాయని”(మొక్కి_ తరుణులు వగువ; 
చేవకియును వనుచేవ్రుడు. (బీతి 
గోవిందబలులం గనుంగాని వంతనొంది 


మమ్మీ శ్రీకృమ్లుండు షా౯ూారుని జంఫుట :- 


రప్వుడు దనుజూరి యామహోజట్టిం 
దప్పకం జూచి యుద్ధత శ క్రి మెజసి 210 
పిడికిటం బొడిచినం బెంపేది బాండు 
పడియొడ్డ నిప్పి యా పంక జోతరని 
వడుంబు శిరమున వడిదాకుటయును ఫ్‌. 
"ఈ పద్యసాద మొక్ము_టియే కన్చడుచున్నది వా 


మధుర కొండమా, ol 


ఈవీ.౦చి హరివాని వెనుకకు (దోచి 
కుడి రెట్టవట్టి సెలుకుబం (దిప్పి నేలం 

బడవై చి తన్ని గొబ్బున మోందికుతఆికి 
మెడరల్షదొక్కి_ యినుమున మ్మెట మోదినట్లు 
తడబడ ముస్టిఘాతల మేను నొంప; 
వెగడొంది (ప్ఫక్టైమ్ము వీజిగి గుండియలు 
పగిలి చాణూరుండు (పాణముల్‌ విడిచే, 


- 


ఆవి బలరాముడు ముఫ్టి కుని జంవుట 3: 


అప్పుడు ముష్టికుండమ రులిశీ,0పం 

జెప్ప బెట్టులుగాంగ సిరితోడందొడరి 
పులులచండమున సుబ్బుచు. బొంగివాంగీ 
బలులులాయంబులపగిది దాటుచును 
పాయుచు జాయుచు కాహోర్హళముల 
(వేయుచు నొగింబెక్కు విధముల. బోర ; 
(దిస్టించి చమూపర దిగుతొంద నిలిచి 
ముస్ట్రకుండడరి రాముని బెట్టు జబౌెడువ 

_ ఫాలంబు వగిలి తపక నెత్తురొలుక 

చేలపె పె బడి లేచి షీలాంబరుండు 220 
పిడుగు (వేసిన భంగించిడికిటంబొడువ! 
బడితన్నుకొని జెట్టి ప్రాణముల్‌ విడిచె; 
గతుండై న ముష్టుకులో ని వానితమ్ముం 
డలీబలాఢ్యుండు కూటుండను వాడు సీరిం 
జోకుంబోకని దాశీ' పొరిముస్థింభొడువ 
యాకూటుC 'దెకటార్చీ యార్చె మిన్న్మదువం 
గోసల(పభృతులాక్కొట యేడుగురను 


22 


ద్విపద భాగవతము, 


వాసుదేవుడు వారివధియించె నంత 
గనుంగొని మల్లవర్షమువారు పారుటయును 
యనిమి హెవలిం జూచి య చ్చెరువందె, 


-— కంసుడు ముప్టి.క చాణూరులు మడియుట(జూచితన 


'సీనాపతులతో. బలుకుట ;___ 


భోజభూపతి వారు పొలియుటయూచి 
రాజనం'బెడలి బోరన న|శ్రులొలుక 
వడీవాద్యముల (మోత వారించితనదు 
పడ వాళ్ళశులిచి నిర్భయవృ త్రింబలికె, 


క పాపకర్ణుల నిరువుర నీళ్ల 


(చాపించి, వసుబేవ్రందునుమూడి, నంద 

గోవునియిల్లు ముట్టుకొని చెజరౌట్టి 

గోపాలకులంబట్టికొని, యుగ చేను 

దండించు”డని భో ఎ3ధరణీను౧కాడు 

దండిమాటలకల్లి దానవాంతకుండు 280 


-: (శ్రీకృష్ణుడు కోపించి కంసుని వై లంఘించి యీడ్సి చంపుట :- 


గిరిశ్ళంగమునకు లంఘించు సింవాంబు 
కరణి దృన దనుకలిమోంది కగయ, 
కనిభోజపతి శేలఖడ్డమంకించి 
కొని యాజిశకదుజంగం. గొర నవ్వువెోఆయ 
నురగంబు పజీ౦[దుడొడియు చందమున 
కరవాలులోలును[గతశ .కి బట్టి 

కొస వెంటుకలు వట్టి గొరగొరనీడ్డి 
వనుమతియణుడదోచి వజి మోదికుతికి 


_ మధుర కొందము, 28 


పిడికిళ్ళనొప్పింపం భిరికి ప్రాణములు 
మొడ లికింబెడ౧శళూయ నొప్పార కంసు 
ఘనక శేబరము రంగము వాయనీడ్సి 
యనుపమధ్యని(జేర్చి యార్చి మురారి 
యతనితమ్ములు సునాభ|క్రోధనాధు 
లతిసత్వు లెనమం(డమలపాణి చంపె; 
నప్పుడు పారులయార్పులు నింగి 
నుప్పొంగి బహుపాశకో కులంజెలంగె, 


-: కంసుని మరణముంగని ేవతలు వార్షించుట :- 
భవకమలాసన[(పముఖ జేవతలు 
(పవిమలంబుగ (బణుతించి రెలమి 
దివిబీటకొనిమోసె చేవధుందుభులు 
దివిజకామినులు న ర్హించిరింపార ; 340 
పొరింబొరి మండారఫుష్పవర్ష ములు 
సురకోటి జేనకీసుతుమోాంయంగురిసి 
రంతట, కంసుండు హతుడెట యెజింగి 
యంత:ఃవురాంగనలడలు దీపింప 
నడుగులు తడబడ నాత్సలు కలం 
సుడివడి లోగుంది నృక్కి. బల్వడిని, 
నురములశిర ముల నొరిమోదుకొనుచు 
పరిపరివిధముల పలవించి మిగుల 
నా ర్త నాదంబుల నండందంబాొగిలి 


సవల! కంసుని (స్త్రీలు తమపతి మరణమునకు విలపించుట ; = 


భర్తపై (వాలుచు బహుభంగి నొగిలి 
వో! యని యేడ్నుచు హో నాథ! యనుచు 


పోయితే! మము కాసి భోజవంశాఢ్య! 
కటకటా! కోకానంగాలంగ మమ్ము 
నిీటంజూడవించుక యేీలలైాకొనవు! 
ఇనుండు నీమోందడట యొండరానోడు; 
ననిలుండు నీమిోంద నటవీవ వెణచు; 
ననలుండు తీ వార్చులడరింపనోడు; 
ననిమిపాదులు మోకు నడకుదు రెపుడు; 
నీయాజ్ఞ పీలావు సీరాజనంబు 
నీయొప్పు నీనేర్పు నీమంచితనము 250 
(వేయవారలచేత చేలిడినడంగి 
మాయమైపోయి తే మనుజ బే వేంద [33 
అని బహుభంగుల నారు లెపొగుల 
వనితలనూరార్చి వాను బేవ్రండు 


-: శీకృనుండు కారాగృహమునుండి చేవకీవసుచేవులను విడిపించుట :- 


కారాగృవాంబున. గ డునొచ్చియున్న 
వీరుని వసుచేవు, వెలంది దేనకిని, 
గనివారికాలి నంకికియలూడ్సించి 
వినయంబుతో (మొక్క. వెజయగందివారు 
గోవింశవాలుల గన్లొని తమపాలి 

డై వంబులని, యాత్మృండలంచిరిగాని 

తనయ భావంబుగాంచలంచకయున్నం 
తనమాయ హరి మోహతమముంగారించ 
చన్నుల చాలును నమ్ము దా(శువులు 
కన్నుల. దొరల నక్యా౦తాలలాను 


మధుర కౌందము, 


నుతులగాంగటం జేర్చి శోకంబుందక్కి. 

, యతులితంబగు[. పేమ నందందంయజూడ 
వసు చేవ్రండును బు[తవరుల నీథ్నీంచి 
యనసమానముగు(ప్రీమ నక్కునంజేర్చి 
వుణ్యాత్స! మోయట్టి వుత్రులగాంచి 
వుణ్యకీ రులగంటి వుణ్యుండ నైతి; 

'నింతగాలము మిము సీవీంపలేక 
సంతాపమందుచు శ(త్రులవేతం 
బడని చాధలంబడీ పసువ్రచుండితిమి ; 
కడపట! నినుజూడగంటిమి నేడు; 
జన్షుజణప్భాంరర నంచితె'ఘీములు 
చిన్నయ ! నినుం దలచిన మా(త మేంగు, 
మహన్‌య! నీఫు కుమారుండ వెతి 
విహపరంబుల మాకు నేమిటంగొాజుత ? 
అసియున్న గురుల నత్యాదరలీలం 
గనుంగొని శౌరి యుత్మ_టభాష్లు డగుచు 


(శ్రీకృష్ణుడు తలర్శిశం[డులం జూచి చింతించుట = 
ల మౌానిమి.త్తముల దుర్శనుజుల చేత 
బూని బహు చ్లేశ ములు మోకుంగ లిగా; 
జనియించినవు దే యిచ్చటనున్న వెజుచి 
యనఘ ! నందుని యింటికనిచిన, వారు 


చాల్యంబు మొదలుగా భ క్కింబోషీంపం 
గాల్యవ_రృనలమెలం/ "కాంచితింగెని 
యప్పటప్పటికి మమ్మరసి మోర స్థం 

ప్ర అసం 9 శ 
జెప్పిన పఏపేయ సడరబదక్ట : 


లైప్‌ 


260 


26 


ద్విపద భగ వతము, 


తనయుండు జయించి తల్లి దం్భడులకు 
ననుపమంబగుభ కి నరయకుండినసు 270 
దనయుండెో ఆతడు తల్లి యన్వనముం 
గొనకొని తెగయజూచు గొడ్డలిగాక 1” 


-;(శ్రీళృన్ణుయ ఉగ సేనుని రాజ్య భారమును వహీంపం చెప్పుట :- 


అనిభ క్తి సూరార్చి యయ్యు(గసేను( 
గనుంగొని కౌగిటగదియించి, శౌరి 
సరాజ్యమంతయు నిర్ణ యవృ త్తి, 
(గూరుండై తానెకైకొని యంతంయబోక 
wes మన్యులం నటులు 
కాకున్న పనియట్ల గాక పోరాదు 
హీనమాననులై న యీదురా తులకు 
గానంజింతింపక (6 గంసాదిసుతుల 
కన్ని నంస్కా రాదులర్థిం 'జేయింవు 
హాటలవ ప్రల జనిచి వేవేగ 

'రాజ్య భారము దాల్చిరమణ మా శెల్ల 
పూజ్యుండ వై లీల భూమిపాలింపు”, 
మేనుటయు హరింజూచి యయ్యు (గ నేను. 
డనఘ! నన్నిమ్మాటలాడంగందగునె 1 
హీనుండనతివృద్ధ నీరాజ్య భరము 
వూ-ననాకర్ల ౦బో? ఫ్రుండరీకాతు ! 

వసు బేవుంబట్టంబు వలనొప్పంగట్టి 


యసమానగతిని రాజ్యము నీ వెతీర్పు; ౨80 


కన్నులు చలంగగాలగలకాలమెల 
య లం 


మధుర కెౌండము, 27 


"విను (జూచుచు | బితి వ[?” 
టా. c టీ చనె7ౌడద కృష! 


త 


శ 


అనుచుయబలి_న శౌరి యారాజజూచి 
వినయంబు నీతియు వెలయ నిట్లనియె. 
యాడవులకు రాజ్యమర్ష కృత్యములు 
గాదు యయాతి వాక్యము దోయరాదు; 
కావున సా(మాజ్య కమనీయలన్న్‌ 
నీవెపాలించిమన్నించు, బాందవ్రుల 
రప్పించి వారికీ రాజ్యంబులిచ్చి 

తప్పక మ మెల్లి దియనేలుం నాము; 
నిఖలభూపతులును నింపుసేయంగ 
సుఖలీలనుండు; కంసుని వంతమాను”, 
మనిపల్కి_ యాతెని నననీభరంబు( 


. నగానకొనుమని నీయరకొలిపి మురారి 


వ శీకృమ్దుండు నందుని కడకు వచ్చుట :- 


బలుండుందానును నందుపాలిశే తెంచి 
కలిసి యాతని, జిక్క. కౌంగిటం జేర్చి 
భోజూధిపతియింట. బొలుచు వస్తువులు 
రాజ్య యోగ్యములై న రవణంబులిచ్చి 
యతని మన్నించి నెయ్యము తియ్యదసము 
నతిగారవంబున నమరనిట్లనియ, 290 
వీవు నీసతియును నెమ్మింబోమ్‌ంచి 
(పోవ (బతికిన (పోఢల మేము 

తల్లి యుందం[(డియు ధనములియ్యముసు 
నెల్బబంధువులును నిటమాకునీవ ; 
మండలోపలికి నెమ్మది నేల మోర 


ద్విపదకగవతము. 


లందజిసేమంబులడిగితిమునుండు; 
యేనాజుదినముల యీలోనె నచటి 

శే జశీయ దెంచెద నీవంతమాను, 
మని వారి నూరార్చి యనుప నందుండు. 
జనియె గోపాలకనమితియు.దాను, 
అంతట నిశ్శంక నారాథ్రి సౌఖ్య 
నంతోవలీలలు నలివీరింపొంద, 
మరునాడు శౌరి కువూరులజూ చి 


అ శ్రీళృమ్లుడు తనగురువగు గర్జ్యునివద్ద విక్యలనభ్యసించుట :- 


తెరగొప్ప నద్దురుద్విజుల రప్పించి 

కాలోపనయననంస్కా_ రాదివిధులు6 
గాలోచిత[కియగతులు, జెప్పింప 
యదుకులాగతగురుండగు గర్జ్యువలనం 

జదువొప్ప వేదశా శ్ర్రృములభ్యసించి 

యుజుక సాధింవుడంచను వి(ఫునింట 
యటబవదినాల్లువిద్యలు నభ్యసించి 8(0 


ew (శ్రీకృష్ణుండు రుని గురుదథీ,ణణం గోరుమనుట :__ 


గురువులయిీజించి కొలిచి మన్నించి 

“ గురులార! యేసీకు గురుడవీణార్థ 
మిర వార మదినున్నయిీవ్పి ఆార్ధములం 
దరమిడికొనివత్తు దయ వేడు” మనిన 
నతండు భార్యయుందాను నటవిచారించి 
హీతబలాఢ్యుని గ్భము చెలియ యిట్లనియె, 


మధుర కౌొందమా. 29 


_--: (ప్రభాసతీర్ణమందు మునిగి చనిపోయిన కుమారుని 
శెచ్చిపెట్టుమని (శ్రీకృష్ణుని గర్ల్యుడు కోరుట :== 
“ తనర (వ్రణాసతీర్ణములోనందొల్లి 
మునిగిపోయి నఫు(తు మొగిందెచ్చియిమ్ము 
'డిదిదుష్క_రవు కార్యమిటు సేయులొడనిన 
యగుంగాకయని (పీతి హలియునుడాను 
నగణి తాయుథ పూర్ణ మగురథం బెక్కి_ 
న. (శ్రీకృష్ణుని నము[దుండు పూజించి వచ్చినపని. డెలియం 
చెప్తమనుట కా 

చనుజేర; చెదుశేశి జలరాళో (మొక్కి 
యనుపమదివ వర త్నాళయబూజించి 

“ తామరసాతు! మావ! లోకవంద్య! 
ఏమి వఏిచ్చేసితిరెజిగింపు”మనుండు; 

“ తొడరి మాగురువువ్వుతుని [మింగినాండ 
వుడుక క (దెచ్చి మాక్‌ొప్పించు” మనిన; 

* నాశకేమిపని యిది?! నాలోననుండి 
భీకరా కారుండు పృథుకంవురూవుం. 810 
డగురాతుసుండు[మింగ” ననిచెప్ప శిరి 
యగణితశ కిని యంబోధినుజికి 
వేదచోరునిందొల్లి విశళించుభంగి 
నాదుష్టదనుజుని యడగించి వాని 
కడుపు “నున్న శంఖము పుచ్చుకొనుచు 
తడయక వెడలి రథంబెక్కి కదలి 


ప లయ య లలల నారు 

1డిది మాయ ఖిపష్వమిది దుష్క._ర ఫు కౌ ర్యమిటు శేయుండని న” అని వారము, 
వ్‌ 

దీనిని రెండు పాదములుగా విభజింప వీలులేనందున _పెైవిధముగా సరిదిద్ది కుక 

పాదముమా(త్రమివ్వ బడినది, క 


80 


ద్విపద భాగ వతము. 


హా! శీకృష్ణుండు యమలోక మునకు వెళ్ళి గురుపుత్రుని 


భా 


యసువులను దెచ్చుట ఫాల 


కాలుని వరము దగ్గర వచ్చిళే రి 

కాల మేఘధ్యని గతి శ్రంఖరవము 
సేసిన, యముండుగాసిల్లి యే వెంచి 
యాన్‌ "రి బొడగాంచి యస్ధిపూజించి 
యీమి వేంచేసితిరిందిరాధ్‌శ ! 
నామోద కృపం బేసి నాశెటీంగింపు” 
మనవుండు *'గురువు[తు నక్కటా! ఏల 
కొనివచ్చినాండవు! కోరి నాకొనంపి” 
మనవుండు నమవ ర్తి య -*వి(పతనయు. 
గొనివచ్చి 'వెనలోకగురునకు నిచ్చె. 
వపార జమునింటికేగిన సుతుని 
కోపించి లావునంగొనివచ్చి శ రి 
గురులముండజ బెట్ట గోవిందు(జూచి 
వావవనిర్భర చిత్తుండై పలి కెనత(డు 820 
భూరిన త్వ్వాఢ్యులు స్రుణ్యమానసులు 
కారణవురుషులుగారె? ఎవ్వరికి. 


జమునిల్లుంజొచ్చినంజత్తువుందెచ్చు 


నమితన త్వాధ్యులీయ వనిలోగల 1 
నాకోర్కి_ దీర్చితి నావ్లుతునిచ్చి 
యాకల్పసుఖలీల యపుగాక మికు, 
అనియర్గి దీవించి యవ్వి(పవరుండు 


తనర వీక్కొాల్ప నిద్దతు ర థం బెక్కి 


యమరపట్టణతుల్య మైపోల్చు మధుర 
కమర లోశార్చితులరు దెంచి రెలమి , 


. మధుర కెందడము, 


తల్లి దం[డులకును దగును.గ సేసు 
వల్లభునకు (మొక్కి. వారిజబోడరుండు 
మతిసురాచార్వు.డై మాన్యుండై పొల్పు 
నతని నుద్ధవుండ నుయాడవు, జూచి 


ఆ! శ్రీకృష్ణుడు ఉద్ధవుని మందకుంబుచ్చుట := 


తన రార మన్నించి తగంగాలిలించి 
కొని బుజగించి (మొక్కు_చు సిరివలిశె, 
జ్ర 

“ వీపార (వేపళ్లెశేగ యానండ 
గోపయనకశోదలగొవమురార గాంచి 
మక్కువ చారినేమములెల నడిగి 

/ యా 

(మొక్కి_ తినను, "నము మొగతమ్ముంజూడ 
వ చ్చెదమను, వేగ వసుబేవు దొంటి 
యిచ్చటిచుట్టాలు యేమును గలసి 
యున్నారమను, మమ్మును(గ సేనుండు 
మన్నించునని చెప్పు మండలోలోల్లు 
గొపాలకుల నెల్లంనోరి వేర్వేర 
నేపార నక్కు_ననిడినంటి ననుము; 

నను వాసి మదన బాణములలో చారి 
ఘనమైన విరహాగ్నిం గాగుచునున్న 
వల ననతుల నెవ్యగ లెల్లందీర్చ 

ఉం ౧ 

నెట్లుటిలోన నే నే తెంతుననుము _ 
వా (1! నయ్యదు ఫుంగ వుణెలమి 
(కమ్ముర రథ మెక్కి. కదలి మూపటికి. 
గర మొప్ప రవికన్య కాతీరభూమి 
బారి గిన్న శేశునివురి (్రోణిసేసి 


81 


కి) 


82 


ది(పద భాగవతము, 


నకలనంపదలకు నదనమెవాలుచు 
నకలంకగతి మందకరిగె నుద్ధవుండు 
తనరాక నెంగింపం దగ నందుంజెదురు 


: నందుడు ఉద్ధవుని పూజించి (శ్రీకృమ్షునివృ త్యంత 


తా 


మడుగుట ;-- 


చనుదెంచి యతనికి సాష్టాంగ మెఆంగి 
కొనిపోయి పెక్కు_భంగులం బూజుసేసి 
యనుపమ।పీతిమై నప్పుణ్యధనుని 840 
యలవడ మజ్జనయాహారవిధుల, 
నలయక  దీర్సించి యతెనికిట్లని యొ, 
చేవకియును వసుబేవుండు సుఖులె? 
కోవిద గామణి కొడుకులుందాను 

సుర చిర|ప్రీకిమె సుఖమున్న వాండె! 
హరిమమ్ముందలయ నే యప్పటప్ప టికి? 
సురలోక నైరి. సుని నేలంగూల్చీ 
ధర ణిరాజ్యము వానితం|డికి నొసంగి 
యన్న యు(డమ్ము(డు నతులిత పేమ - 
నునా ౭ సౌొఖు. ల, యుదవావార్వ? 
ML న oe పస : 
చెలంగు మహాదావళిఖిరగాంగనీక 
యహివిపోనలవహ్నీ నడగంగనీక 
మవానీయమగుచాన మడియంగ సీక 
యవ్పటప్పటికి నంవ్యారన్‌ గండములు 
దబ్బించి రటీంచె డదానవారాతి, 


కడపట. జనుంజూడం గానక యేము. 

బొడవడం బొక్క కంబోలు రాజాయ, 

నతనివి(క్ర్షమలీల లారులయందు 

నతతంబు డలంచి నిశ్చలవృ క్తులగుచు వ్‌ర్‌0 
(పేప్ట్లె విహరించు వెలందులుపతులు 

నాపూర్ణ ధన్యులు యగుదు లేవద్దు 

మూాయింటంబెరిగన మంబెమేలమున 

గా న్నదమ్ముల నాల కాలనుచూం 

దలంతుము చేవతాతనువులు గాక 

యిలనిట్టి వీ[కమంబెవరికి గలదు” 


- ఉద్ధవుండు (శ్రీకృష్ణుని గుజించి యకోదానందులకు(జెప్పుట :- 


అనిపల్కి_ నందుండు నయ్యశోడయును 
మనమున వారించి (మాన్న్చదడి మేను 
ముం 
గరుపార హో గ్లా(శుకణములు దొరుగం 
బొరియాొరి6 జి([తరూవులుభంగి నున్న 
యాదంపతులం. జూచి యనియె నుద్ధవు(డు, 
వేదాంత విదుండేో న విషమునియందు. 
రా ర్‌ం 
బూని మిా చి తృాభ్రములుం బెట్టనారు 
కాన యందును బుణ్యక రు లు మోరు, 
క్వ! జనారన! శేశవ! శౌరి! 
హె ద 
విష్ణు! నారాయణ! వేదాంత వేద్య! 
అని తలంచిన వారకఘములు వొలియు. 
జెనుపార వారల. బెంచి పోవింప 
మీాభాగగమహినుకు మితి వేర కలది? 


84 


డి(పద భాగవతము, 


శోభనాఢ్యులమిమ్ము. జూడంగలోలిగె; 860 
వారికిని మామోాంది యరిలి ఘనము 
సౌరిది మిమ్మందటేం జూడంగ వచ్చు 


. జననంబు మరణంబు థ్మతులు హితులు 


తనువులింద్రియములు తల్లి దం|డ్రులును 
నతని కెవరు లేరు యత యందటికి( 
బతి, జగత్పతి, రామపతి, సర్వసముండు, 
నిర్లుణుండయ్యును నిఖలంబు.(దావ 

న్వ నాదులకు వచ్చు న ర్వాత్ముండతండు; 
అతండు స ర్వాత్ములయం దె కొప్రుండు 
నతనివ్వతిరి క్షమది లేదు దలంపొ, 
అనియిట్లు బోధించి నవ్విభావ రియు. 
జనియె నంతట గోపనతులొప్ప పెరుగు 


-; ఉద్గవు(డు (వేతలం గన్లొనుట ఫలా 


(దచ్చుచు ఘుమఘుమధ్యనులతోయగృన్లు 

నచ్చరి[త్రము. జబాడు సామగానములు 

ఘోషింప నంతనర్కు_(డుదో(ప వినయ 

భాపుణుండగు నెదు[పవరుండు వెడలి 

యరడంబు వెననెక్కి. యమునకు నరిగి 

తరమిడి కాలోచిత:ం బులు. దీర్చి. 

చనుదెంచి వల్ల వనతుల ఏక్రీంచి 

యనునయో కుల వారినండజు బిలిచి 870 
తప్పకకృష్ణుడు తమతోడ మున్ను 

చెప్పినమాటలు నేర్పుగాంజెప్ప 


మధుర కౌండము, తీర్‌ 


విని నోవరమణులు వెబణుయంది యతని. 
౫నుంగొని పలికిరుద్ధత బాష్సులగుచ. 


_. విరవో ర్లఅగు నోపభామినులు ఉద్ధవునిజూచి పలుకుట ః- 


66 హది నిన్ను (బు _త్తేర నఠరుదెంచి య-త 


భా 


వరయకోడకును నవ్వా_ర్తలుం జెప్పి 
యూర శే పొ వేల! ఒగిమమ్ము. జూచి 
చేరి స్వ్యామిహీితంబుం జెప్పెదుగాక | 
ఇట నింక నెనరువారెవ్యరు గలరు! 
కటకటా! మ'మేల కమలాతుండడుగు! 
అడిగెడివాండై న నరుదేండె యిట్లు 
వీడుచునే మమ్ము సీవీర హాగ్ని నడుమ?” 
అని షల్కి_ కృముని యంగంబుసోబగుం 
దనుజారులీలలు, తనువుచిత మున 
(గొ త్రైన విరవోగ్నీ గరునులు వార 
నత్త లోశరులు సిగ్గరి యాడి పాడి 


యొకయింతి మతో సనా రకు భల 


(బకటితంబుగ లి పాడుచునున్న 
మధుపంబు జాపి న్‌ మాటువెట్ట 
మధురగర్యో క్తి నున్మాదియై పలికే, 880 


=; గోపికల విరవాము ;- 


చంచరీకమ! నీవు చంచలాత్సుడవు 
వంచకుండవు వుష్పవతులం గీలింతు 
నిలిచినకాలున నిలువ వేేపొద్దు 


86. 


ళా 


మలినాంగుండవు దానమహిమకాసింతు ' 
వెచ్చోటికై నను చేంగుదుగాని 

మచ్చిక కలునా? మరియొల్ల; నీవు 
పవపాతివి స బహుచుంబకుండవు 
వీవ్షీంప నివి నై:జవిద్యలు నీకు | 
వలయ్య! మధుకర! ఈస్రుహ్పర సము 
(గోడు వేడుక. గులకాంత మాండ 
నెయ్యంబు వదలెడు నినుంయాసియంత 
దయ్య బే నొవ్వ టే దర్పకుందేత?” 

అని పెక్కుభఛంగుల నన్యాప దేశ 

మునం బల్కు_చున్న యప్పొలంతులం జూచి 
యల్ల న నుద్ధవ్రుంజాకృష్ణు మాట 

లెల్లను బల్కుట యెజీంలి యిట్లనియె, . 


న ఉద్ధవుడు గోపికల నూరార్సుట ! 


దానతపోధ్యానధర్శవ_ర్తనల 

కై నను గలుగ దీహరిభ కి పెంపు 

తనయులంబతులను డల్లి దం (దులను 
యనుగులంజుట్టాలనందటి విడిచి '' లి90 
వారియందు వరం నై తిరిగాన 
నిరవార మిభాగ్య మేమని చెప్ప! 
వారి వేడ. మాతోడ ననుమన్న పలుకు 
చెర వేది చెప్పద వీనుండు యిండజును 
స ర్వేయ్యదియంబులు సమత జోవి,ంచు 
నిరికల్పబ్దునః ధిమైన 'నన్ను 


మధుర కొండను, “తై? 


విరహాన్ని నెపమున వెలుపల మణచి 

. వరమయోగధ్యానపరులచందమున 
పరమానుర క్రి హ్నృత్పద్భంబులందు 
చిరలీల నిలిచి భజింవ్రుటంచేసి 
మోాతలంవులయందు మెలయదుంగాని 
మీతో వియోగ మేమియు లేదు మాకు 
నిచ్చట పనింజూడ నెజిగ్‌ మోకడకు 
వ చ్చెదననియె నవ్వసు చేవతనయుం” 
డనిచెప్న, నుద్దవాచార్వునిం జూచి 
చునసిజోన్నామురై ssh 


ఎ వ గోపికలు (శ్రీకృష్ణుని రూపును జేష్టలును వర్ణించుట pase 


“ నల్లని మేనున్నతమైన యురము. 
దెల్లదమ్ముల మించు తెలిగన్ను గవయు 
నెరిజడ చొ శళ్లెము నిటలశేఖయాను 
జిరునవ్రుమెామును చేత వేణువును 400 
నాయతశూహులు నధరంవుకెంపు 
పాయక జగిమించు పసిండి చేలయును 
'దలయిురిపెనఫవు కదంబమంజరెయు 
ధళధళ చెలుగడు దంతదిధితియు. 
గలరూవు మోమున గట్టినట్లుండ 
తలంచకుండిన నుండు తలంచిన నుంహా 
కలలందు మాతోడం. గవయుచు నుండు 
నెన్నడు వచ్చునో యింది రావిభుండు 


1తలబిరిపెనపు, "ఈ వద్యపాద మొక్క శు కన్పడుచున్నది, 


| 


88 


mm 


ద్విపదభా గవఠము. 


కన్నులాకలి తీర్చయగలుగునో?ి” అనుచు 

డరుణులు (ేమనుద్ధవుం జూచి “మమ్ము 

నెరవుగాం జూడక నిందు రతా నుచు 

నిక్క_డ( గృమ్హండు, ఇందజు. జూడ 
గొక్కెరరక్క సుం గూల్చిన చోటు; 

గిరికొని యున్నది కేళిమెంజూడ 

హరిచేత గతజన్నుండఘ దై త్యు డొక్క; 

యావుల- గృపను మన్ముందళీం గాచి 

గోవిందుండె జిన గోవర్ధ నాది; 

నఖులు. దానును శాం చల్చులు గుడిచి 

సుఖలీల నుండి! సురపొన్న వీడ; 410 
నీసై కతస్థలి నిందిరావిభుండు , 
శానశేళి. జకంచు రమణులు. దాను; 
జల్ల ని యీారూపచాయ మురారి 

పిల్ల (గలూదు గోవికలాత్శ మెచ్చ; 
సాపాన్న | క్రిండంబో హారి వేడ్క లెల్ల 
గోపికలలుక (గ్రక్కున (మెక్కి. తీర్చె; 
బలభ(దు(డును దాను బసుల మేఫుచును 
యలమి చిమ్మనబంతు లిచ్చట నాడు; 
పొలుచు సీగురివిండ పొదరిండ్లలోన 
జలజలోచనం (గ్రీడ సలిపి మాధవుండు 
అమ్మాని సడ నాకిజిం గాశిలించి. 
తమ్ము బసాదించె తామర సాతుంి” 
డని పెక్కు_ఛంగుల హరి విచారములు 


“౫తజన్మయఘచై త్యు డొక్క. 


మధుర కౌండము, 89 


ఆని ఉద్ధవుడు గోపికల మాటలను విని చారి వుణ్యమున క్రై 


తనరార (జెప్ప నుద్ధవు(డు చిత్తమున; 
66 పీత్ర దన్యాత్సులు పీరు పావనులు 

పీరికి శెరికి వేరు లేదెందు 
పీరలం గనుంగాంట విష్ణుని(ంట 
వీరికై వారివచ్చి (చేనల్లం బెరగె 
నిన్ని చండంబుల నిమంజవారి 
మన్నించి కృష్ణుండు మమత వావీంచి 420 
నామోా:£దం గృపలల్లి నన్ను మన్నించి 
మ మ... సిటు వచ్చె గారి 
యిది జన్హ ఫలసార మిదిదోవమార 
మిడ్‌ గదా సౌ భాగ్య మిదిగ దా యోగ్య” 
మని నంతసిల్లుచు, నతివలుంచాను 
జనుదెంచి (పేమ మజ్జనభోజనములు 
నలిపి, గోపికలు నిచ్చలు మాననములం 
గలిసి చెప్పక విష్ణుకథ లెల్ల ఏినుచు; 
నందయళో డలున్నతి గారవింప 
మంవవా రెల్ల సమత ఏందులిడ ౫ 

అ నొకళొన్ని నెలలుండీ యుద్ధవుడంతే; 


es ఉద్ధవుండు మధురాననగ రికి మరలుట 2k 


యకొలంకగలి వారలనుపంగ. గదలి 
మధురకు జనుదెంచి మాధవుగాంచి 


ద్విపద భాగ వరము, 


మధురోకి నచ్చటి మాటలు చెప్ప, 
నండంద నడుగుచు నప్పటప్పటికి 
మండలోంగలుగు సేమము లెల్ల వినుచు 
ననుపమయోగవి ద్యాలీల శౌరి 
తనుంబొంజంగోరిన తరుణి నెంతయును 


—: (శ్రీకృష్ణుడు కుబ్బయభీష్టమును నెర వేర్చుట :=- 


Xరిగామియగు గంధగారకి యింటి 

కేరుదేర నది శకౌరియడుగుల కెజుంగి 480 
మజ్జన భోజన మహిత సాఖ్యముల 

నజ్జగన్నాథున కతిభ కి (శనుప( 

బువ్వులనజ్జపై వుండరీకాత్తుం 

డ వ్వేళం గప నంగజావావ శేళి 

చాని యభఖిష్టంబు దయనిచ్చి శె "రి 


—:(క్రీకృమ్ణుండు అ[కూరుని మందిరమునకు. జనుట == 


మానుగా న్మకూరుమందిరంబునకోం 
జనుచేర చెదురుగా జనియు నొండొరుకు 
వినతు..డై చనుదెంచి వే తెజంగులను 
గంధమాల్యాంబరఘనభూప ణముల 


—: అ|కూరు(డు (శ్రీకృమ్లుని స్తుతియించుట :_ 


బంధురార్భనలిచ్చి (పణుతుండై నిలిచి 
66 మాన్యుండ నై తిని మత్కు_లం బెల్ల 


నుధురకొందము, 41 


ఢన్యమై వెలుంగొందె తామరసాతు ! 
కులమున రించితి కుల శె ల్‌ ర్య | 

లు a Or 

_ నీవ భూతంబుల నెరయంబుట్టంచి 

(పోవనడపంగనో వు వురుముండ వీవ 
“నకలంబు. గనుగొను సాశీవి నీవ 
వసుచేవ్రునకును దేవకికుద్స వించి 
వసుధభారము మాన్ని వై రుల నడంచి 440 
యవయ ! నీచేత నసుర మై న్యంబు 
అమీహిణిశతంబణం పోగలదు ; 
-జీహాబంధంబులు. దెలియంగ కేక 
వోాహాంధుం.డైె న నామోహపాశములుం 
'జెగలోసి నాకోర్కి తెజవానతిమ్ము 
నగుణని రుణరూప | సత్యనల్లాప 1.2 

౧ cn 
ఆని వేడుకొనియెడు న్మకూరుం జూచి 


శ్రీకృమ్ణుండు అ(కూరుని పాండవులేమము నరయుటకైె. 
వాసి నావురికీ. బు తే ంచుట ;:- 
Me.) 6. 


“ అనఘ | పితృపివ్యుం డ వాత్శబంధుండవు 
నరనవా[క్చాథీని సౌమ్వుచిత్తుండవు 
పరమాపు (డవు మాకు బంధులలోన 
సీయటి చెలికా(డు నీయట్టై సుకృతి 

వం 2) 
నీయట్టి సుజ్ఞాననిధి యెందుగల(డు *. 
మాతం(డియట్లట్ల మమ్ము నివీంచి 
౮౧౧౧ 





; పాద మొక్క మే కన్నడుచున్నది. 


యీ తెజంగని చెప్పు దే కార్య మైన క్ర! 
ననిపల్మి_ కమలాక్సు(డ(కూరుం జూచి 
తనరార కాంధవత్పముందోంపం బలిశె, 
“ ఆనకదుందుఖియనుజ | ధర్శాత్మ ! 
మేనత మాకు సరత తలి కంకు 
"పెనిమిటి గడచ న్న విడ్డలుంాను 
మనప్క లేక యున్నలికతోంగొంతి 450 
(కూ రాత్ళ్ముండగు బావ కుదురునేయున్న 
యారాజ వు[తులు యనమపావాసులు 
తెమ్మని పాలు దత్త నయులకిచ్చి 
నెమ్మదినుండగ నేరండానృపతి 
వారికి వీరికి వసుధకై (బోర : 
సీరనంబున మింద నెట్టుగాXలదొ + 
కరివురికేగి యక్క_డ పాండుసుతుల 
నరసి యిచ్చటి 'సేమమంతయుం జెప్పి 
“గర్యితుండగు కంసు. గడవి తజ్జనకు 
నుర్వి యేలింవుచున్నా రమనుము 
ధృత రాష్టు9చందంబు. దెలిసి 
మతు లెల్ల (చలిసి (కమ్మర వేగరమ్ము 
పొమ్మందఆకుగట్నములు భూషణములు 
"మరయ ay చెప్పించి యిచ్చి యాలోన 
నుద్ధవుండును దాను నొగియింటి కరిగి 
బద్ధానురాగుండై పద్మాతుడుం డె, 


_ 








sn క టు 
ఓ దర్పితుండగు కెంపక్ముదుంచి తజ్బనకు, 


మధురకొంచడము, £8 


—: ర కూరు(డు హస్పినావురిం [బవేసించుట : 
అరుడార న(కూరుండట శేపంగదడలి 
యరదంబు వెననెక్కి. వా సీ నావురికి 
నరిగి యాధృతరామ్టు? నలమొగసాల 
నరదంబు డీగిపోవ నటయిం[దులీల 460 
కొలువిచ్చి యున్న యాకురు రాజు గాంచి 
యలసనత జని యల నడుగుల కెజులో 
గది యపె నుండి కౌంగిటంజేన్చె ; 
ra Q___ 
గదయ. దనగ దెం గదియంబెటించి 
దె ద లు 
యర పూజలందన్న న[కూరుడంత 
హరియిచ్చు కట్నంబు లారాజుకిచ్చి 
చేమంబులడిగి త ల్పేమంబుం జెప్పి 
(సమకాలోచిత[(పియములు. బలుక్‌ 
విడియంగ.6 బంపించి విదురుని యింట 


— అ[కూరుండు విదురునియింట విడియుట == 
విడియు మట్లనిచెప్సి వీడుకొల్పుటయు ; 
cయn౧ 
నతని మందిరమున కరుగంగ విదారుం 
డతులితగంధఫ్రుప్పార్చన లిచ్చి 
ఫొలుపార మజ్జనభేజనవిధులు 
నలివీ ౧ దతు మృదుశేయ్యల నుండ 
(లు న్ని 
హరి జనించిన మొదలె, వచ్చి మధుర 
దొరసి యేులుచునుండ. దుదిమైనలీల 
ల[కూరుచె విని పహార్తా(శులొలుక 6 
జ[కాయుధుని. దల్స్సి సాష్టాంగ మేటుర్‌ 


44 ద్విపద భాగవతము. 


'వ్రులుక లు మంగమ్మ బుండరీకాత, ! 
జలశాయ ! గోవింద! కౌరి! (శ్రీకృష్ణ ! 470 
అని భకి గీరి, ంచి యతని( దోడ్కొనుచు. 

జనుడెంచి పాండుని నతి యింటిక డకు 


చాపు! అకూరుండు కుంతీ చేవిని గాంచి కుళల(పన్నం గావించుట 2 


నరు బేరం. గొంతియు న[కూరుం జూచి. 
కర చకి తాన్యమొ కస్నిరు దొరుగ 
నెలులౌత్సి యేడ్చుచు నెడమైన వగలం 
జలుమూరు పలవింపం.: పడతి నూరార్చి 
ధర్భనండనవృకొ డర పార్గకవల 

నర్శిలి కా(గిట నంశండం జేర్చి 

యందజ మణిభాషణా భీం బూజించి 
'కాందినీనూనుండా కమలావీ. కనియి. 

క అవ) మి మేనల్లుండమ-రేళశదవంద్యు. 
పలా మిమ్ము నర బు త్కైెంఛె, 
పాండుమహీపతి పరలోకమరుగ 
నిండిన వగలతో సీవ్ర్రం బు[తులను 
యిచ్చటి కఠ చెంచి కెతింగి రమ్మునిన 
వచ్చితి, నచ్చట వను బేవుండొంటి 
మనవార లెల్ల న్‌ా నున్న వారు 
మ్‌లవావ న్‌ గంసుని, (దుంచి 
ధరణెరాజ్యము వాని తండ్రికి నిచ్చి 
వారియెల శతుల నణంయయచున్నాండు ; 480 

తగిన మోకిట్టిదుర్భశ వొందు కెటింి 


మధుక కౌండము, 45 


వగచుచునుండు నావసుచేవసుతు.డు; 
తనవుతులట్ల కాందలంచి నీసుతుల 

యనుంగొప్ప |బోచునా యాంటి కేయుండు ? 
దుర్యోధనాదివు(త్రులు వీరితోడం ౮ 
గ్రైర్యంబు తెడజాసి కలసియుండుదు రె? 

పండిత సామంత బంధులు మును 

శకాండుం గొల్సినయట్ల భజియింతురమ్మై fe 


: అ|కూరునితొ(గుంక్‌ తనకపములను చెపంట ; ___ 
సొ a) 


అనిపల్కుటయః.6 గొంతి య|కూరు జూచి 
యనుకంపతోడ నిట్లని యల్ల ంబలిె 

ఆరాజు సముంయడొను యతని నందనులు 
(కూరులు (వజ వీరిగొలువంగనీరు, 
అదిగాక బిడ్డల నందజీం దోచి 


_మదియీని బంధించి మడుగులోపలను 


గరళంబు పెట్టించి ఘనసనర్శ్నవితతి 

పరువడి గరపింప బాణగ ందములు 

డల(చిన వీరును తప్పుగాయగొనరు 

వలదని నుతులను వారింపండతయడ 

దై వం౦బుక తన నింతలు చారులడ 

గోవిందుతోడ మాకుశలంబు జెప్పు 490 
పుట్టిన యిల్టునుం బొరిజూచ్చిసిల్లు 

నిట్టి దె మాభాగ్య మేమంచు వగవ 

దేపకి కడుపున దే వేం్యడ్రవంద్యు. 

డావిమ్టుండుదయించునని 'పెద్దలాడం 


46 


ఇలలో ఫె we 
“ ధరణీశ! సీఫును ధర్శచిత్తుడవు 


ద్విపద భగవత ము, 


బలుకులు విందు నాభాగ్యంబు కతన. 
దలంచిన తలంపులు (తలకూ ర్చ దైవ 
మిని చెప్పుటయు విని యక్రూరుడంత 
వినయంబుచేంగాని విదురుడు చాను 


(UW 

దుర్యోధనాదివు(త్రుల గుంభజాడి 
యార్యుల క ర్లాదులగు యాధవరుల 
నాపగా' జాయాదులగు బంధుజనుల 
నేపారలని వారియిండ్లకు నరిగి 
కుతుకంబుతో నందు కొన్నాళ్లు నిలిచి 
దృతరాస్టు )కడ కేగి తెంపును దగవు 
హి తవ్రును ధర్మంబు చేర్చడం బలికె 


: అక్యూరుండు కుంభజాదులయిండ్ర కుం జనుట :_ 


కూరు(దు ధృతరాషము నికి పితోకులనుడువుట కు 


భరతవంశాథ్య ! ప్‌ (పతియవ్యరెందు ! 

పాండుభూపతి నీకు. బరమభక్కుండు 

దండివీరుండు నిన్ను ధరణి యెలించె 500 
నాతని వుగ్రులక తి బలాఢ్యు లకుం 

మై తృకంబగు రాజ్య భ'రంబుం బంచి 

యిచ్చిన న్‌ుం 'బెంపెక్కు. లోకముల 

“బాచ్చంబుగల్లం. బోవుదువధోగతికి 


సవా. లా ఆకులకు నటిట తు తి 
1తనయాదులగు, ? ఈపద్యము నకుపాద మొక్క లు క న్నట్టుచున్నది, రేరాంచంబు 
గలిగిన బోవధోగతికి, న 


మధుర కౌండన్క. 47 


నీవు తమి తులు పీక రీరంబు 
సీవ్రురి యీ రాజ్య మింతేయు మిథ్య 
మేయుంయీజను గడ మి మ్మొందు గాని 
కాలంబుచేతం్మగాలోని వారు తేరు 
హారి పాండు వుత్రుల కాత బాంధవుడు 
హారినంతసించుట యదిలెన్స మనకు 
చిత్త మేభంగియో చెప్పి: నంత 
నుత్ర,రంబీంజూచి యొయ్మనం బలికె 

“ ఏీవాడినన్నియు నిజమంటి, తెజంగుం 
గావింతు నటదైవగతి యొట్టిదగునా 1 

అమృత తుల్యములు నివాడు వాక్యములు 

కమలనాభునకు నీకమ మెతీగింపు *”” 
మనిపల్కి, హరికుపాయనమిచ్చి యతని 
శనరార బూజించి గయవీడుకొల్ప 
నరిగిపాండవులతో నంతయు(చెప్పి 
యరయ సౌఖ్యమునొంది 'య(కూరుడంత, 510 


—. కంసుని భారగిల మగ ఛేసునివద్ద మొణిుయిడుట == 


అస్పియు.........2=. నను కంసుభార్య 
అలసి కుండను మగథాధీశు సుతలు 
హారిచేతం దమభర, యడంగిన దుఃఖ 
పరవశక లై తండ్రిపాలిశే తెంచి 

యడుగుల పె (బడీ యడలూనం జెప్ప 


mm ననా 


త్‌, 


మధుర కాండము. 


గడురోసుభివణా (గ హవృత్సింబలిశె 
ఈ వచ్చేమిరా ! కృమ్ణుంటే యింత సేసె! 
భూమినయాదవంబుగ సేయవలయు ””* 


_-: మగభధేశుడు యాదవులపై దండెత్తుట *___ 


ననిపల్కి, యందంద ననిభేరి (వేయ 
ఘన భాంకృతుల నస్థిగలంగ సైనికుల 
సిక్రీంచి మొన లేర్చి యిరువదినాల్లు 
యమోహిణులంహాడి యటవచ్చి మధుర 
వెడలె మైముచ్చుట విడిసిన (పజను 
ఉనా 

వొడకుండ (శ్రీకృష్ణుడు. గ సేనాదు 
లగువారు6. చాను. గార్యాలోచ నంబు. 
దగంచేయ వేగ నందజుజూచుచుండ 


—' యాదవమాగ ధుల యుద్ధము : 


దివ్యర థంబులు దివ్యాయుధములు 
నవోవాగతివచ్చి హారి మోల నిలిచె 
నప్పుడు కమలాకఘుండన్న నిశ్చైంచి 

తప్పక చూడు యాతవకోటి నెల్ల 

మడియ గాలంబన మనమిండ నాజి 

నడచి వచ్చిరి వీరి నడంపక నుండ 
నొండుపాయంబున నుడుగుణే వీ(డు ! 
దండిమోరిన యాయుఢంబులు. బూను ”” 
మనవుండు ముసలము ళూలమునుం బుచ్చు 


శ 
* 


మధుర కౌండము, 49 
కొని దివ్యరథముపై ౬ గొమరాశ సీర, 
వారి శంఖ చ(కగ చాదిశార్జ ముల 
ధరియించి కర మొప్ప. వనర థం బెక్కి_ 
మేరుశిఖరముల మెజుగలతోడ 
సార మై బహువిధచ్భాయలం గలిగి 
"ఛా రాధరము బంగి. దనరారెం జూడ; 
నాలోన నృష్టిభోజాంధ కాధివులు 
చేలయబ ట్రవియించి " నివ్ణురోక్కులను 
గరిఘుటాబ్బంహితఘన నేమిరావ 
తురగఫఘోషితరావతూర్యముల్‌ (మోయ 
బురికొని వెడలి యార్పులు నింగి ముట్టం 
బరవనంబున. డా౭కెం బరగ సైన్యములు ; 
శేలయీనిన భంగి నిగిడి యే మేము 
చాలుదుమనివచ్చు” మై నికోతృముల నతి0 
యురుపాడవాతులను నోర్వక దివికి 
నరిగానొ యన థూళి యర్వ్కు_నిం గప్పె; 
నప్వుడు గోవిందుండఖిల సై నికులు 
నువ్వ్పొాంగ నిజశంఖమొ ప్తె, నొత్తుటయుం 
'బెవరె దిగ్గజములు, ఛీకిళ్లాదిశలు, 
కదల కులా[దులు, కలలా వారకిధులు 
వంగ” మేఠువు ధరావలయంబు డిరిగా, 
(కుంెం గచ్చవరాజు, ఫఘూర్జిల్లై నభము, 
శకెరలి సేనలు సెల్ల గిలి పారంజూ చె 
శరపరంపరలు భీవణముగా నిగిడి 





1ఒ్లీపాడము కన్నడుచున్నది, 
| 


50 


కరములు దుఇసి యంగంబులు నాటి 
శిరములు వెనAదుంచి శిడములు నటికీ 
బరులు [వక్కలు వాపి పశములు విటిచి 
కత్తళంబులు చించి కంఠంబు లెడవపి 
నెత్తురు వెడలించి నెనళ్లు గలంచి 

కండలు. బెగంజెండి గ్మాతంబు లడంచి 
గుంటెలు. గూల్సి (పేగులు వెల్వరించి 
బొమ్మిడకల్‌ రాల్చి బొడగలుయాల్చి 
యెమ్ములు 'నలిసేసి యజచులు చదిపి 540 
ఫారి వీరి వారిని. బోలింపరాక 

జెరసె పీనుగు లె పృథివియంతయును ; 


"హాలికుండు నజికిన యడపిచంవమున. 


గలసి కాలుర్టరు చాపక ట్టుగాం బడిరి 
ముండజు బయలైన మొనసి రావుతులు 
యండజు నొక్క. సాహనశేళి నలిపి 
తురగంబు రవుతును దునుకలై పడ 
దరవలికత్ని నుద్ధతి మొత్తువారు 
లవుణి(వేశిన మేను లవుణిమొ తిరిగి 

తివిరి ఖడ్డంబులం చెగ(వేయు వారు 
యంతళంబుల మేను లందంద పొడువ 
నెత్తురు వజ్జలై నెటిం గూలువారు 
మునిగాళ్లు తెగి వాహనులు (మొగ్గ సరకు ' 
గొనక మార్పుర మని కొ 'నునాశ్వికులును 
యమ్ములు తగనాట యావల వెడలి 
బొమ్మైల[క్రియ. బాలి పొలయు గుబ్బములు 


మధుర కౌండము, 51 


తుండంబు కొమ్మును దునియ రొంజుచును 
నొండలవ లె [వాలు కుంజరంబులును 
నొగలూడి యిరుసులు నులిసి చక్రములు 
పగిలి రథంబులు [పాణంబులెడలి 550 
రథికులు మడీసి సారథులుర్యింహాలి 
రథములు వికలమై రణభూమి నిండె, 
కీలాలనదులలోం గీలాల కేళి 
నోలలాడుచునుండు నోలిభూత ములు. 

గ ంకగ్ఫ(ఛాదుల కలక లంబులును 
వింకంబుతోనాడు భే తాళములును 
గొడుగులచిప్పలు గుబురులె పడిన 
పడగలు తుముశై న బహుళ స్ర్రములును 
నాజెడు నట్టలు హతవీరవరుల 
నాడకుంగానిపోవు నమరకామినిలు 
నిభంగి రణభూని యెన(గి చూడ్కలకు 
బీభత్పరవములు జెరసి యాలోన 
నరభనంబున జరాసంధుడు తరుమ 
భరమంది యాడవబలమోహాటించి 
'విరిసినసేనం గవిసి యార్చుచును 


హే (శ్రీకృష్ణ బల రాముల యుద్ధన రన. 
తరమి యుద్ధతలీలం దాలాంకుడంత 

నరదంబు వరపించి యట్టహాసనున 
శరలాఘవమున భీషణవృత్సింగురియ 





1 విరిసినకాన _పెవిని, 


స్‌ 


ద్విపద భాగవతము, 


(మ జేనుగలు మడి సెగాల్బలము 
(మొగ ర థములశ్వ్యములు. గీటడల, 560 
అవీణబల శాలియగు నీరిచేత 
నమీాహిణులు పడి యవని షై (గూ ల, 
గరుడ కేతనకాంతి గగనంబు+ గప్ప 
యరదంబు రప్పింప వారి యాజికెజంగ్‌ 
పటు 'ర్యనిర్జుక్త చాణజాలముల 

వీట తాట మె కళూ'లె వఏీరనంఘంబు 
హరివ(జహతి. గూల నటవార ణములు 
తరిమి కృముని చక్ర ధారలచేతం 
బరివరలై (మొగ్గ బహుశ తాంగములు 
దనుజారి నందక డారుణహాతుల 

తునకలై ధర(వాలె తురగసంఘములు - 
నడవుల నేర్చు దావాగ్ని చందమునం 
గడువడీ శౌరి సంగర కేళీ సల్ప 
నతనితోయచ్నాలుగవ్‌ హిణలును 
వాతమయ్యె వెన (టైకోరాం మా (రమున 


క తనసె న్యముయెక్క_ పాటును జూచి జరానంధథు(డు 


విజృంభించుట ఏ 
నంతట మగ ధీశుజాత్మ సై న్యంబు 
నంతకుకడ కేయటంతయు. జూచి 


ఘనరోవలయ కాలకాలుని భంగి 
తనర ధనుళ్లుణోద్ధతి సింహనాడ $70 


నేమి నిర్ధామంబు నెరపంగ రథము 
కామపాలుని తేరు. గదియించి పలిశె, 

“ విన్నవాండవు మున్ను భీమసం[గ్రామ 
'మెన్న ౧డైనను జూచి మెజుంప్రచే(నీవు) 1 
పటుక (తువ నదావ పావకుండనలో 
నిట జఠాసంధుని నెజుంగ వే తొల్లి! 
తలం గోసి వేసెదం దరలక నిలువు 
కలంచి నాయల్లునిం (గక్కింతుననుచు ఏ 
యమ్ములు వజగించ యందండ సీరి 
యెములు. గీలింప నెంతయు నలిగి 
యేమిటికీరజ్ఞలిటు (పేలెదనుచు 
నామవోబలకారి యరదంబు డిని 
వానకు: దలవంచి వచ్చు గోరాజు 
పూసనికె వాని యమ్ములు లెక్క_ంగెనక 
ముసలంబుంగొని వాయంబుల. జావ మోది 
యిెనగి సూతుని తల నిల డొల్ల (వేసి 
కదిసి జరానంధు కాయంబు మోము. 
జదియంగ నడిచి నిశ్చలితుగాం జేసి 
వెడలు గట్టి యాభీనువ్మికముండు 
పెళ్ళ పెళ నార్చినంబేర్చి సై న్యములు 580 
పటవాశంఖారావపటుసింహా నావ 
చటుల ఘోపముల దిక్సుంధులు వగిల, 


_---:కట్టువడిన జరాసంధుని (శ్రీకృష్ణుడు దయచే విదలి వుచ్చుట: 


కదు వేగ వారివచ్చి శరుణమై నతని 


ర్‌ 


ద్విపద భగ వత ము, 


విడిపీంచి యనివీన వెలవెల నగుచు 

నసిహేతి వాత శేషులగు వారు దాను 
మనలక 6 జనియె నమ్మగ ధభూవిభుండు 
జయము. జేకొని రామజలజాములంత 
జయజయ ధ్వనులును నసామగానములు 
వందిమూగధభాగవతనంఘనినద 

మందంద [(మోయల నమం"ేం[దు లీల 
ఫురము సా త్తోంచి యిమ్ముల రాజ్యభోగ 

వర సౌఖ్యలీలల (వాలుచు నుండె 

నాలో జరానంధు.డఖిల బాంధవ్రల 
నాలోచనము సేసి యప్పుడెంతయును 
నలువొంద నిరువదినాలుగవోహి 

ణులుం గూర్చి మధురమున్ను ౫ వచ్చి ముట్టి 
వదలక దొంటికై వడి నొచ్చి పోయి - 

పదు నెనిమిదిమార్లు బవరంబు సేసి 

హరితో జరాసంధు. (జావహాశేళిం 
బరిభవంబందుట పరికించి చూచి  . 590 


=: నారదుని (పో త్సాహముబే కాలయవను,డు _సై న్యముతో 


జరానంధునకు నహాయు. డై వచ్చుట tn) క 


యారూఢుండగు కాలయవనునితోడ 


* నారకుండెజటింగ౧ంప నలివాండు కదలి 


ఘోరనత్యుల నమూండుకోట్లను చేర్చి 
శెరిసై వంజెల్తిచనుదెంచె నంత; . . 


మధురకౌండము, ర్‌ 


_--? జరానంధకాలయవనుల డాడినిం జూచి (స్రీకృమ్లుండు 


> 


(కొత పట్టణమును నిర్శించుట త 
హరి రాము(డును చాను నటు విచారించి 
పరగ యాదవులకాపద వచ్చె. జూడు 
డి దెవచ్చె బలవంతుండీ కాలయవనుం 
డడె జరానంధుండు నటవంక వచ్చె 
నేది కార్యము ? మనకీ(పోలనుండ 
రాదు ; నాశమునొందు. (బజయిందు నున్న 
ననిపల్కీ_ ; గోవిందుండబ్సై (బార్జించి 
చనుదెంచి దేవతా శై లంబుపొంతం 
గరయమొప్ప వ్విశ్వక ర రావించి 
వురము నిర్భింపం బంఫుటయు నతండు 
బహువ(ప్రగోవురభర్శవార్శ్యముల 
బహురత్న కనక వి ఛ్రమచి(త్రితముల 
తలి చెలంగగను ద్యాదశ యోజనముల 
జతుర (శ్ర మంబుగా సౌభాణ్యలీల 
వలను మోర డాగర వతి యనుషేరం 
గలిగింప నప్వురిం గని నంతసిల్లి 600 
తనరార. బారిజాతము సుధర్శమును 
యనిమిపే.0[ దుండు శౌారిఏధిం బు త్తెంచె 


' ధనదునిం దలచిన దన మహో (డవ్య 


మెసిమిది కోళంబులిచ్చి ఫు త్తెంచె, 
అధిక యోగారూఢథుండగు ముకుందుండు 
మధురలోపలం కన్ను మజచి ని(దించు 


ర్‌6 


ద్విపద భాగవతము, 


జనుల నెత్తుక రాత్రి చని దాగర వతిని( 
దనరు మందిరముల. దగుభంగి నునిచి 
మరలి వీరయుందాను మధుర కేతెంచి 


—: (శ్రీకృష్ణుజొంటరిగా కాలయవనునికడకు. జనుట :_ 


హారి నిరాయుధలీల నట కాలయవను 
కడకు నిర్భయత నొక్క_రుడు జీ తేర 
గడుసోడ్యమండి యక్క_ములాశు నెజీం్‌ 
యజడరి దిగ్గన లేచి యటం గాలయవనుం 
డడనయ్యె నదె పట్టుడని 'వెంటంచగుల 
హారి వానిం గడపట నందంద వఠువ 

వెర వేది వాండును వెనుకొని పలిెం 

వీర ధర్భము మాని వెలివారు నగల 
నీరీతి. కారుట యిది బంటుతనమె 1 
పగవాండు నీవెంట బడ సిగ్గుమాలి 
తెగిపారం (శాణంబు తీవాబు కృష్ణ 1 610 
వోవకు పోయిన బొరిగొందు ననిన ”” 


pene (శ్రీకృష్ణుం పెంట. దజుముచున్న కాలయవనుడు * 


మాచుచుండగా నొక _ కొండగుహాను Bree 


నావినమ్షుండవరి మహా ద్రిగహ్యరముం . 
జొచ్చిన వాడును జొచ్చి తోడోన 

నచ్చోట సుఖనుప్పుండగు వుణ్యులాంచి 

వారి యడృశ్యుండై న యట నివ్రనాందు . 
నరుగాంచి యతండు నున్న త । పీతి. బలిజ 


rt! త్రీకృన్లుడను (భాంతిచే కాలయవను(డు ముచుకుందుని 


తేపుట :- 


“కీర! గోపాలక! en వెజచి 


దూరించి వెడంగునందులు. జొచ్చి యచట 
( ? 

ని[దపోయినం బోదున! నిన్ను దీర 

ని(దం బుచ్చెదనంచు నిగుడీ తాయటయుం 

జెద్దకాలుము ని(ద్రం చేర్చిన ఫపుణ్యుం 


డద్దురాత్సుడు బావ నట మేలుకాంచి 


ఊత 


యిీాశథ్నీంపం గాలాగ్ని యెర. గాలయవను. 
ఉఆతుణంబున భట. పోయె నను(డు 


ఎవ ముచికుందుని వృత్తాంతము స 


ఎవ్వండావురుషుండం చేల నొక్క_రుండు 
నన్విధి నిడ్రితుడై యుండం గోర? 
అతని చూవులం గాలయవనుండు కాల 
గతమేమి ? అఆయనకథ. జెప్పవలయు *” 
ననుండు నాశుక యోగి యారా*చం[దు, 
గనుంగాని విన ట్రయక లితుండై పలికె, 620 
కురువిభుండి య్య్వాకుకులవార్థి చందు. 
బరహితచం(ద్రుండు (పథ నసాహసుండు 
వమూంధాతసుతుండు నిర్మలమై సత్య 
నంధాస్యుండ ఖల రాజన్య కే ఖరుండు 
ముచికుందుండను వాండు మును దేవ తార్థ 
మచలితస్థితిం బోరి యసురులనోర్చె, 
అతనిని మెచ్చి యిం[దాది దేవతలు 


రర 


ద్విపద భాగవతము, 


యతులితంబగు వరమడ వే యనిన 
నారాజు "పెక్కం[డు యసుకులతోడ. 
బోరాడి తనియకవో ని|దం బోవ 


“ వరమిండు నన్ను నెన్వండు మేలుకొలువుం 


బొరివాండు భస్మమై పోయెడు”” ననుచు 
దివిజుల వీడని ధృతి నొక్క_శెల 
వీవరంబు సొచ్చి యవమిధి నిదవొంద 
హరివూయ. బడెం గాలయవనుండీరీతి, 


=: ముచికుందుండు (శ్రీకృ ముని గాంచుట ;._ 


ధరణేశ వ ద్యండంతట లేచి వచ్చి 
జలజాతు దేవా తేజస్సుర్రి బిలము 
వెలుగొంది చీకటి వితోయుటం జూచె, 
ఆయతాంబునే[తు నతి దీర్భ చావా 
తోయదనీలాంగు తుహినాంగువదను 680 
గనకవీతాంబరుం గెస్తు భోద్భాసి. 
వనమాలితోరస్ము_ వారిజనాభు 

మక రకుండలదివ్యమకుట కేయూరు 

విక సితాలం కారు విన్షునిం గాంచి 
వెజలంది యందంద వెజచి గోవిందు 
నెజటులక ముచికుందుండిట్లని పలికి, 
వారివహ్ని శశిభానులందొక్క_దివ్య 
వురుషుండవో ? కాక భువింట్టి తేజ . 
మెవ్యరికున్న దిం చేల విచ్చేసి 


. లెవ్వరు నీనామ మెజీి.గింవు మనిన, 


మధుర కాండము, 


వే శ్రీకృష్ణుయు ముచికుందునకుం దన వృ తాంతము 


చెటు జెప్పుట One 


“ వసుచేవతనయుండ, వాసుడేవుండను 
ననమపానాసు. గంసు నవలీలం జంపి 
వునలక రాతన మధనంబు సేసి 
నుధురాఫురంబు నెమ్మది చేలుచుండ 
నధికనత్వుండు కాలయవనుండే కెంచి. 
నలిమోరి మాపట్టణము నిరోధింప 
నెలయించి యాతని నిటు తోడి తేర 
సీకోపశిఖచేత సీర య్య నాతం 
జేకతంబీ గువా నేల యున్నాండ? 
వాదిరాజులకంకు నధికుండ వై తి 
మేదినీశ్వర | నిన్ను 'మెచ్చెతి వరము 
వోండీగా నిచ్చెదం బొరి చేదియెన 
వేయుముపే” వన్న వినతుండై పలికె, 

“ దివ్య కేజోనుయ ! చేవేం[డవండ్య ! 
అవ్యయాత్మ్మజ ! కృన్ల ! అంభోజనయన ! 
భక్కపరాధీన ! భక్కలో కేశ | 
భక(వజ(తాణ | పరమకల్యాణ { 
'రాజ్యంబు చేసి యారాజలలోన 
పూజ్యుండవై మని ప్రతుల గంటి 
ఢనడాన్యవస్తు సంతతియందు నాకు 
మనమురోయుట సేసి మదికోక్కెలుడీ” 
'నేకరములు మాని యీగుహాంతమున 
చేకచిత్తుండనై యిట ని(వవోవ 


న్‌ 


640 


60 


నామిా౭దం గృపగల్ల నన్ను మన్నింప 

సీవిండు విచ్చేసిలేం గృ కౌర్లుడను : 

(బహ శ్ర యోగీం్యదులు భావింపలేని 

(బహ బమెతొంచు నీపదపంకజములు. 

గసుంగొంటి నీదు లోకము (బసాదింవు 

వనజాతు ! వనొండు వరమొల్ల * ననుండు 650 


men. (శ్రీకృమ్ణుడు ముచికుందునకు వరము [పపాదించుట :._ 


66 "రాజు వ యుండియు రాజభధర్శములు 
3 6౦ 


యోజు. దప్పక యుండియును మృగహింన 
మాని చిత మున కన్హయుద (గు నన్ను. 
బూని నిల్పితిగానం బొలిసె. చాపములు 
భావిజన్మమున వి(పత్యంబుం దాల్చి 
సేవకోత్తమ ! నన్ను. జెందెదొవనుచు 
ముచికుందు బోధింప మొగి నమ్ముహేశుం 
డచలితంబగుభక్తి నందంద్‌ (మొక్కి 


హారికిరదతిణమై వచ్చి నృపతి 


గురుతరంబగు కే లకుహరంబు వెడలి 
యతిసూవ్మతర బేహులగు మనుష్యులను 
నతినూత్ముతరువుల నండంద చూచి 
కలియుగంబున వెళ్ళ గా నోఫు ననుచు 
దలంచుచు గంధమాదనముల కరి? 
బడరికావనభూమి. బద్యాతుు నాత్మ 
వదలక ఘనతపోవరనివ్యనుం డె, 

హరి కాలయవనుని యడంచి యమ్మధుర 


BESTT et Tete 7 కారాల న TT 
int జ 





శ 


మధుగ కౌండమూ. . 6l 


కరిగి తల్సేనల నవనిమై-6గూల్చి 
వాని ఘోటకమణి వారణావళుల ' 
మానై న హాోటకమణీ క శంబముల 
ద్యారావలికిబుచ్చి తానుసీరియును 
నారూఢజయ కాము లై యుంజీరంత, 


ఎఎ! వమురల జరానంధుండు (శ్రీకృన్ణుని పె దం డెత్తుట సా 


నట జ రాసంధుండు నత్యు(గలీల 
భటకోటిరథ కరి[ప్రకరంబుం గూర్చి 
యీతశీంప నదిగాక యిరువదినాల్లు 
యతవోహిణులు దాను నట డండువచ్చి 
మధుర పె విడిసిన మదింజింత వొడమి 
మధువైరి సాలియు నమ్మగ ధీశుకడకు 
నల్లన గాల్నడ నరుదేర వీర 

లెల్లను జూచి వీరెవ్యరో యనంగ 
జని జ రాసంధుండ చ్చటంగోవుండగుచు 
వెనువెంట నడువంగ వెజుచిన భంగిం 
బరువంగ మగధథాధిపతి సేనతోడ 
నరిమురిం డరునుంగ నతిదూర మరిగి 


; హరాచలముాు నెక్కిన బలరామకృమ్షులను జూచి 
యె లా alg 


జరాసరీధుండు కొండకు నిప్పంటించుట :--- 


వారియు రాముడు దాను వార్థాచలంబుం 
దరమిడీ నెక్క_. నుద్ధత జ రాసంధు. 


శాకొండ దిరిగిరా ననలంజు వెట్టి 
శ 


ద్విప దభాగవతము, 


చేకోని కాల్పంగా సీకియు హరియు 
వారుం గానక యుండ వడిదిగ నుతి! 
ద్వార కావ్రరికి నిద్దణు ీగరంత, " 670 


వు! బల రామశృష్షులు నిషలోమాడిరని తలంచి 
జరాసంధుండు మజలిపోవుట :._. 


నాలో జరానంధుండా గోపవరుల.- 
గాలి చచ్చిన వారిగా నిశ్చయించి 
యగణితంబగు సేనలన్నియు. గాలువ 
మగధ చేశమునకు మగుడ జీతెంచె, 
అక్కడ గోవిందు. డఖల చాంధవులు 
దక్కక తనుంగొల్వ ద్వార కాపురిని 
నానకదుందుభి యనుమతి నుగ 
సేనుడు తనపంవు చేయ సా_యాజ్య 
కలనంబునకు. చానె కర్న యొ చేర్చి 
బలభ(దుంహాడి నిర్భయవృత్సినుం డె, 
మధురలోపల శ(తుమథనంబు సేసి 
మధువై రి విహరించు మహానీయ కధలం 
దాత్చర్యమున విన్న ధన్య చిత్తులకు 
సత్పుతలాభ ంబు శ(తుజయంబుం 
నమకూరి వారిభకి, సౌఖ్యంబు నొందు 
ననిచెప్తుటయు వీని ననఘునిచేత 

విని క 3 ₹ర్టండ నైతి ఏవిధనంపశల 
వారి యట్లు వివారించె నట మింది కథలం . 


బరిపాటితోడ నేర్పడం జెప్పుమనిన 680 
నమ్మహీశ్వరునకు నభిమన్యునుతుకు 

నమస యో యిట్లని చెప్పదొడల. 

అనియిట్టు నయనిర్ణ రామాత్యు సీర 

ధనధాన్యమణిమయ దా నాఢ్యు చీర 

భూభర ణతచమభుజసారు పేర 

శ్లాభళశమం [తి కందామాత్యు పేర. 

గోరి భారచ్యాజగో(త్రనంజాతుం 

జారూఢమతి నయ్యలార్య :ందనుండు 

శృంగార రనకళా(శ్రితవచోధనుండు 

సింగ య ' మాత్యుండు చెలువగ్గలింప 

| నలలితరనభావశ బ్దగుంభనల 

వలనొప్ప (శ్రీఛాగ వతవురాణమున 

మహానీయమగు దకమస్య_ంధనరణి 

విహితలీలల నొప్పు వివ్ణుచరి(త్రం 

(బాకటంబగు మధురాశాండ మనిన 
నాకల్పమాకల్పమగు భంగి. జప్పెః 688. 


మధుర కాండము నవమూాప ము. 
అవ 


శ్రీరస్తు, 


ఓల 


శుభ మస్తు, 


దిషపదభాగ వతవు wep 


క్ర = 


హ్‌ లా ఏణకెండము, 


నలపరా ఆ 


Mores విదర్భ రాజు తనకుమా నట్ట శిసపాలునకిచ్చుటకు 
వీర్మానించుట' :__ 


అరాఢయావన నాయింతి జనకుం 
డేరాజు తనయున కిత్తు శేననుచుం 
జింతించి వై ద్యుండు శిశుపాలుండర్హు ౬' 
డీంతికి నని నిశ్చయించి "పెండ్లి కిని ' 
నక లదిక్సాలుర సకలభూపతుల 
సకలమహీశ్వరనమితి రప్పించి 
ధీయుకి_ మే నాటు దినములలోన 
కురు లగ్న మరు దెంచుటయును 
నంత నారుక్తిణి యంతయు సెటింగి 


అ రుక్మిణీదేవి తనవురోహితుని (్రీకృష్లుని వద్దకు పంపుట |. 
చింతించి*జీనింక శిను పాలు నెట్టు 
వరీయింతు ? త్రై లోక్యవరుండు నావిభుండు 


దై త్య, 


కల్యాణ కాండము, .65 


హరి నాకు చాతకేశుడై యున్న వాడు 
చేశేమి సేయుదు నిటమోంద నింక ! 
నానోములన్ని యు నన్ను. (దెక్కౌనియె 
నెవరు గలరంక నాహారి గడప? 
ఎవుయోవుడు నాకు నీవార్తం జెప్ప.” 
అని పల్కి. చింతించి యవ్వ రారోహ 
తన వురోహితవు[తు ధర్భచరిత్రు 
విలిపించి యంతయు. (బీతి నవరాము 
కలగలయిలి 3 గద్దదకంఠియగుచు ; 10 
అనఘాత్న ! మనవారు లవసీతి సేసి 
నను చె ద్యపతికీ నున్నతి. బెండ్లి సేయ( 
వలంచుచున్నారు నాతల(ప్రు జీవనము 
జలజూతుండనుచు నిశనృలవృత్తి నుందు 
సీమాటనన్నియు నెజిలగింపరాదు 
నామిోంచల గృపలో ల్లి నన్ను మన్నించి 
యరసి తోవుట్టినయట్టుగాం జూతు 
మెరవు సేయకం. జిత్స మెటీంగ్‌ వర్తింతు 
వటుగాన నాకైన యక్కరం దీర్చ * 
నిట నీవె కాక యింకెన్వరు బంధు 
లాయనంబున. జని యా ద్వార వతికిం 
బోయి కృష్ణునిగాంచి పొనగంగ జెప్పి 
మరుండెత్తుకోల నామానంబు గొనును 
పరువెత్తి రాకున్న బరిణయలనగ్న 

మెడ లేదు ! తానింక నేలేరకున్న 


విడుతుం (బాణంబులు వేరొండులేదు,” ! 
అనిన నావి(పుండు నతివచోధనుండు 


ఎ: వురోహితు(డు. (శ్రీకృమ్ణుని వద్దకు వెళ్లి రుక్మిణి 
(వేమను రూపును వర్ణించుట నా 
జనియె సత్వరమున శ “రిసన్ని ధికి, 

' అకుదార చ్యారపాలావళిచేత 
వారివిని యెదుజేంగి యా వి(పవరుని 20 
దోడ్కొనిపోయి సంతుష్టుం గావించి 
వేడ్క (పీయంబును వెలయ నిట్లనియె, 

(6 ఎవరు బు తెంచి కెందుండ్‌ వచ్చి 
లెవ్వరు నీనామ మెటి(గింవు ”” మనిన 

66 అనఘాత్ల ! భీషృకుండను విడ ర్ఫేళు 
తనయ రుక్తిణియను ధవశాయ తావ్నీ 
“తనుమధ్య యుత్ఫుల్ల తామర సాశీ 
గ రుడకి న్నెరయ తు గంధర్భనతులు 
దొరయ లేరాయింతితో నీడుంబోల్చ హ్‌ 
చేవర సౌభాగ్య దివ్యవ రనలు 
వానిరి జను లెల్ల వర్హింపుచుండ 
విని వుప్ప ధన్వుని విషము బాణములు 
యనువొందం దనువున నటనాటుటయును 
జిత్సంబులో నీదు చెలువై నమారి, 
చి త్త రువొత్సిన 'చెలువంబుందోయపం 
జింతించు వెఆంగందు చేష్టలు మజచు 


కల్యాణకౌం దము. 67 


నంతకంతకు నిన్ను నభినుతి సేయు 
విరహోన్ని శిఖ గాయ వెలు వెలనగుచు 
మరులె త్తినట్లు పల్గరు చిన్నంబోవు 80 
నిభంగినున్న యాయిభ రాజగమ న. 
[(చాభవంబున. టైచ్యపతి పెండ్లి యాడ 
నెల్లుండీ చనుదెంచుకొతింగ యాయింతి 
యెల్ల విధంబుల నిది సీకు జెప్పు 
బుత్తెర వచ్చితిం బుండరీకాత్తు | 

చి త్తంబుగోనొండు చింతింప తేల? 
ఆభామ నిజభార్యయ యుండున ట్టి 
సౌభాగ్య మెవరికి సమకూరు ? సీన్ర 
నారుక్షిణి భృంగి నానలు. సేయు 
కారుణ్యమూ ర్తివి కమలాతు ! నిన్నుం 
గదసి నీజరహాస కౌముది. (గోల 
ముదిత నేతచకోరములు చేరంగోరు 
నలవడి నీ[పయాణాంబువులోన 
కలకంఠిచాతకి కదు వేడ్క సేయు? 
సీవెటు'లై నను చేచిన వేడ్క 
నావెలందుక నేలుటది నికు నొప్పు; 
నినునమ్మియుండిన నలంతుకనొకండు 


కొనిపోవయణాం జూడయాదునే నీకు ? 


వురవరాంగణనులం బొరి దుర్గంగొలువ 
నరుచేర నాకన్య నాసురలీల 40 
వరియించి చైవ్యభూవరుసై న్యములను 





68 ద్విపద ఫాగవతము, 


నరగున నమయించి జలజావీ.. గొనినం 
గీ రియు లాభంబు గెలువు పౌరుషము 
నార్శరతుణమును నగు నీకు కృష్ట ! 

ఈ కార్య మెడ యన నిందిరారమణ | 
ఆకామినీమణి యసుపులు విడుచు 

నిన్ని మాటలు. జెప్ప నెడతేదు వేగ 
.నున్నలి పరిణయంబొనరించుటొప్పు, శ్‌ 
అనియని చతురోక్తులల్ల నం బలుక 
ననియె వి|వునితోడ నంబుజోడరు(డు 


ane. (శ్రీకృమ్ణుండు రుక్మిణిని. గాపాడి వరించుట కొప్పుకొనుట :-___ 


ఈ వనజాశీ రూవులావణ్యనంపడలు 
విని చి త్తమునం జూడ వేడుక వుట్టి 
వ చ్చెదమను వేళ వరవుణ్య నీవు 
విచ్చేసితివి లెస్స విధమయ్యె, డల 
నాక న్యకకు నాకు నలరుబంధుండవు 
గాక యందును వేరు గలడయ్య మనకు 1 
ఇదె వచ్చిశిశుపాలు నే7ల్సి సేనం 
జదిపి యండజు మెచ్చం జపలాథీ.. దెత్తు *” 
అనుచు మజ్జనభోజనాదిక ్రత్యోములు 
తనరార నలిపి యాతనిం బూజ సేసి 50 


నా (శ్రీకృష్ణుడు కుండి న వరికి ( బయననుగపట 


సైన్యను గీ వాదిచటులాశ్వ పాంచ 
జన్వుచ(కన్య్ఫూం, చదలెల్ల ప్ప 


కల్యాణ కాండము, 69 


గరుడ శేతన కాంతి కరమొప్పుచున్న 
యరజంబు నన్నాహమై (మోల నిలుప 
దారకుండును వి(పతనయు(డు( దాను 
నారూఢశు భ వేళ నరడంబునెక్కి_ 
గగనంబునను దివాక రబవింబమోయ 
నంగ (జనియె విదర్భ నలినాతురథము ; 
పోవుటయును సీరి బుద్ధిం జింతించి 

కక యావిమ్షుశొంటి మై నరిగౌం బెండ్‌ కిని 
బలియురు మాగధ( పముఖభూ సతులు 
కలవాంబు పుట్టు నేగదిసెద ననుచు 
బలువొప్పం జదురంగ బలసై న్యపతులుం 
గొలువంగ వాలివచ్చె కుండినవురికి , 


ప్ర! (పొం(డక దంతవ శ్రాదులు కుండినవురి కే తెంచుట , 


అంతట శిశుపాలు(డతి చై భవమున 
దంతితుర గనద్భటపదావళియు 

వలనొప్ప పట హోది వాద్యముల్‌ మొరయ 
బలియుం.డై చనుదెంచెం బరిణయంబునకు 
హరితో విరోధాత్కులగు నాల్వమగధ 
ధరణిం బాం (డక వరదంతవ క్రులును 60 
గొమరార శిశుపాలుయహాడి యే తేర 
నప్పుడు భీవ్మకుండ ధికవై భవము 
లొప్పారం బురమున నుత్సవంబొడవ 
కలుపదంబులు మేలుకట్టు తోరణము 
లలవడ నేతెంచి. యధిక వై భవము 


70 


ద్విపదభాగవతము. . 


కలయ గుంకుమనీటం గలయాఫులు లి స్త 
మెలుపార కస్తూరి మేడల బూసి 

మొనసిన కప్పురమున (ముగ్గు వెక్ట్ర 
తనరార. గదలికాన్గంభంబు లెత్సి 

ఫురము సింగారించి వురువూతులీ ల ౬ 
దరుణబులు గొలిచిరా తరుణులు దాను 
వంది సన్నుత గీతవాడ్యముల్‌ మొర ళ్‌ 
జెంది చేరంటాం[డ్రు సేనలు జల్ల. 
గురుసంపదల నెదుర్కొ ని తోడి తెచ్చా 
ధరణీశవరుల నంతశతి మనోహరము 
లగుచోట విడీయించి. యఖల సౌఖ్య తకు ౬ 
దగుభ కి నొనరింఛి దతులం బిలిచి 
ఘడియారమిడం మంగళతూర్యని న ౭క 
మెడపక (పాయం? నెటింగి రుక్ట్రిణకె ఆమం 


a రుక్టిణి శిశుపాలాదులు వచ్చుట విని వా 
పరితకించుట ;._... 


కలగి (మాన్నడి నిల్చు, కళవళంబంతాకము ౬ 
"బెలుకుజులో. చాటు పెదవులు. దడ ప్ర. 
బలుక కూరకనుండు. బలుమూటలాడు 
నిలువనేరక (వ్రాలు నిట్టూర్చువృచ్చు 
నంతయు హరింజేర్చు నంతరంగమున 
నంతాపమొడవంగం జర్చించి చూచు ; 

“ నక్కట! యిక్కడి కరిగానో! వి(వుం 
డెక్కడంబోయనో ! వలకోతడసె! 


వారికి యిక్కడివా రృ లంచెనో ! నడుమ 
దిరిగనో | శారిందో తెచ్చుచున్నాండొ!. 
ఈ కార్య మెణింగింప సిందిరావిభుండు 
కె కొనకుండునో ! కడు వేడ్క_తోడ 
వచ్చునో ! ఎవ్వ లే వలదందురొక్కొ_ ! 
మచ్చీకతో నన్ను మన్నించు నొక్కో ! 
నెడమకన్నును జన్ను ఇడవముభుజంబు 
వడి నదరెడి హరివచ్చు నిశ్చయము.” 
అని యిచ్చ నూహీంప నంబుజోదరు(డు 
చనుడెంచి సీరితో సై న్యంజుతోడ 
నావురోద్యానంబు నందొప్ప విడిసి 
భూపాలతనయకింవుగం దన రాకం 80 
జెప్పి వుత్తెంచినం జెన్నార విప్రః 
డప్పొలంతుక గాంచి హరివ చ్చెననుడు. 
హరుషో(శువులు (గమ్మ నందంద మేను 
గరుపార నవ్వి(ఫ్రుం గని యిట్టులని యె, 
$4 వురుపార్గపరు(డవు పుణ్య చిత్తుడ (వు 
పరమాసప్రు డను నాకుబాణంబు నీవ ! 
(పాణవల్ల భుండై నం బద్భాయేం దెచ్చి 
[పాణంబు. గాచితి పలుకులిం కేల !”” 
అనిపల్కి_ యతనికి నందండ (మొక్కి 
కనకాంబరములిచ్చి ఘనతతో ననిచె, 


వా రుక్టిణి గారియాలయమునకు పెడలుట :._ 


గారికి '(_మొక్కీ_౦పం గరము నం|పీతి 


72 


ద్విపద భాగవతము, 


నారాజవీంచాన్య నటతోడి లేర. 

గలికి రాయంచల గతుల గీడ్యణచుం 
జెలువలు నలుగడ. జిన్నారి కొలువ 
పటవాకాహళశంఖ ఫణవాదొ లొలయ 
పటుతరంబగు వీరభటకోటి కొలువ 
చేవతనగరిణే తెమ్మన్న, శాం 

కావార్ప యెటింగింప నవ్వి(వ్రుయం చె, 
ఆమెల(త కాల్నడ నరు బెం చె నప్పు ' 
డేమని వర్షింతు ! ఇభవురాధీశ ! 90 
అడుగడుగిడుచోట నవనియంతయును 
గడునొప్పు పడ్డ రాగ (శ్రీవహించు ; 
ఉచ్చింతపండ్ల తో నుల్ల సంచాడు 
నచ్చపలాతీకి నంగుష్టచయము ; 
వదనఖద్యుతులనుపచరించు నెలవు 
గదియ మా కక ములుంగట్ట నట్లుండు ; 
తనరు గచ పని ధి్య యమింతి పొడ 
వనజాతముల మింద (వాలెనో యనంగ ; 
గమనజాడ్యము. శుభాకరమును' నగుచుం 
గమసీయలీల మోయాలి ప్వు నతికి ; 

పగ డంపుందీగాలపంకు. లో యన 
మగువకు నొప్పారు మడిమెల తీరు ; 
తరిసేయు మదనువుత ళికలు తమకు 
నెరతనంబంచును చెరసులు వలుకుం 
గనక కావాళ కాంతి గడచి చూపరకుం 
గనుపట్టు కాంతజంఘలు దన్యమగుచు ; 


కా 


కల్యాణ కాండము, 78 


తొలి కాయుగళంబు కటిభార మొప్ప 
చన౭కనఫుగరికరయమళంబు పసిడి 
తాెలచి నిలిపిన భంగిం దొలుకొడు రుచుల 
సొ లకంఠి కొప్పారుం గరభోరుయుగము ; 100 
క డవీల్తుం గల్యాణ వేదికతోడం. 
తన ౫ (బదు కొంత నితంబభారం-బుం 

౫౪ ద శిరస్పర్థి యై కనక ఫుపెమై | 

వనర సై కతంబనా వలనొస్సు కటియు ; 
కతఈతాసూ[తఘంటిశా ఘనరత్న కాంతి 
ఇవతకిమతో నొప్పారు పసిండిదువ్వలువ ; 
కామునికై వ్లుత కామేష్టి. వెల్వ 
ఆఊకాళోమగుండముభంగి నొవ్పారునాభి ; 

ఎవ లదలపల్ల వనంకాశమగుచు 

చ అంచ్శనై కనుపట్టు భామిని కడుపు ; 

ఊఉ లఅమిన ముస్థిలోనడ గ చూపరకు 
కలదు లేడను వాదం గలిగించు నడుము ; 
ఆజవవూర్జ్యకు చవిహారా(దులకీడిన 

వో వానములభంగి. జూపట్టు వళులు ; 

కా తినీలనాళంబులందుద) వించు 
౨౫సురుహేమసనరసిజకోరకశ్యయము 

కరణి నూంగారుపై ఘనకుచధ్యయ ను 

క ర మొప్పు. జూడ నాకామిసీవుణికి ; 
ఇం[సిండీ మించుల మించు పణం.తి కచములు ; 
శు౫ూవల్లి కలయోజ బెరయు వేదోయి ; 110 
కందమి జ్ర రేకుల గెలిచి శెంపొడవు 


74 


ద్విపద భాగవతము, 


నండమై లేమకు నరచేతులమరు ; 
వి[దుమలతలతో నీడు దోంగాడు 
విదుమద్యుతి చేతి (వేళ్లు సెంపొదమవ్ర ; 
కలువ శేకుల మించు. గరనఖద్యుతులు ; 
పొలుచు శంఖము భంగి. బొలంతికంఠంబు ; 


జలజంబు. చెలివియు.( జం[(థ కాంతి యును 


జలజాన్య నెమ్మాము నరిసేయరాదు ; 
చెలువారు పగడంవుజిగురకొ ! బింబ 
ఫలమకొ ! యననొప్పు కామ శెమ్మావి ; 
వెలది వెన్నెలసీట వెలసిన కుంజ 
కళికెలో యననొప్పు కాంతపల్వరున ; 
దరహాసచందిక ధళధళ వెలుంస 
కరివంతరుచి మించు గండపాలికలు ; 
పొలుపైన పసి(డీతిల ప్రుప్ప మో యనగ 
నలినాశీ కొప్పారు నాసాఫుటంబు ; 
చారు (శ్రీవర్ణ రబు సరినచ్చులాతి, 


చేరినయట్లాప్పు( జెవ్రులు రుక్టణికి j 


క ౦దర్పుండింపుగాం గడల నిర్ణమము 

ముందట టు నీ డెననలోల 190 
దరలావ్నీ నె మారాము కాౌమరమిోండం 
గరవంకబామలతోం. గనువోయి వొలుచు ; 
న్దశ్టీ యింతి నె మోము నవతుగా లేక 
యసలార నగ మైన యట్లాప్పు నొనలు ; 


వడనాంబుజాతంబు వాననం[గోలం | 
గదియు కేంటులభంగి. గాన్పించుగురులు ; .. 


కల్యాణకాండము శ 75 


తొయ్యలి మోూముచందురు వెంటందగులు 
నయ్యహిభ గిం జెన్నగు పిల వేణి ; 
భావజన్నుని నెత పలక చందమున 
నావామలోచనకసలాశె వెన్ను 3 
కటకనూపురవారకంక ఇరత్న 
పటలరోచుల దిశాభొగంబుం గస్స్వు 
గరిరాజగమనంబుగతి రాజతనయ 
యరుడెంచె గెారినిజాలయంబునకు, 

ఈ భంగి సాభాగ్యమెనలో నీ తెంచి 


ఆన రుక్టీణి కృముని బలిని గ జేయుమని గారిని (రక్థి ంచుట ఫా 


యాభామినీమణి యంబిక శెజుంగి 
ఘనసారమృగమదగంధమాల్యములు 
కనక పుప్పంబుల ఘనధూపదీప 

నై వేద్య తాంబూలనవ్యోపచార 
భావార్చనలసెసి (పణుతించి (మొక్కి, 180 
అంబిక ! గారి! లోశాంబ |! కల్యాణి ! 
అంబుజాసనవంజ్యు | మ | 
ఫంకరుమేనిలో సాజబాలుంగొన్న .-: 
శంకరి ! పావకశశిభానునయన ! 
ఈలగ్న మెడరుగానీక |శ్రీవిభని 
వాలాయమున నాకు వరునిగావింపఫు * 
మని (ప్రదతీణవూర్వమై భ క్వీవి్ర 
వనితలకుసు బెక్కు_వాయనాలిచ్చి ' 
కంక ణరయుణరుణ త్మ. రంబు లెన 


76 


ద్విపద భాగవతము, 


నంకించి వెనయాడియాడి కీ రించి 
కన్నుల మెజటులు లక్క_జముగా నిగుడం 
(గన్నన. జండి కాగారంబు వెడలి 


జజ, చండికాగారము వదలి వచ్చుచు కృ మ్షునిగానక 
రుక్లీణి కలయట :__ 


జలజూతురామికి. జంచలంబందు., 
దలవోయు, మార్షంబుం దప్పక చూచు 
“ నావల శుభలగ్న మాసన్నమాయి 
నావిమ్షండేలకో యరుబేరతడసె ! 
ఆవి[పవరునితో నాడినమాట 
చీవిధంబున తప్పంజేలకో |! ఇంక 
నింతట హరిరాక యుడిసేసేనేని 
కంతుని పూనిక కడ కేరకున్న [” 
అనివిచారింవువో నాసీరితోన 
జనుచెంచి విమలభీపణవృత్తిందోంప 
గరుడ కేతనకాంతి గగనంబుగవ్ప 
నరదంబు పై గృమ్షుండడ్డంబు వచ్చి 
కనియశగోమలి సీలకచ. గంబుకంఠి. 
డనుమధ్య నుత్ఫుల్ల తామరసావథీ. 
నారూఢయవ్యన నమృ తాంశుముఖని . 
వోరకంక ణనూవు రాలంకృ తాంగి గ్‌ 
నాదిమలడీ. శ్ర గ న్యాశిరోమణిని: 
శ్‌: ధర్భిలని యదువరుండుత్సపాం చె, 


140 


కల్యాణకాండము, 


ని (శ్రీకృష్ణుడు రుల్టిణిని దనర్శథముపై నెక్కించు 
కొని చనుట 3 


ఆకన్యయును (బేమ నంబుజోడరుని 
రాకాశ శశాంక విరాజిత వడను 
మకరకుండలక ర్ల మాణిక్యరుచిర 
వికచగండస్థలు విభ వేం్యడవంద్యుం 
నారూఢయవ్వను నతులసౌభాగ్యు 
నారాయణుని వారిన్న ళినావీంగాంచి 
సిగ్గును భయమును జిడిముడిపాటు 
నగ్గలింపంగ నిల్చె నంబుజనయన ; 
ఆలోనంగ్భమ్షుండు నవ్వాలుగంటి 
నాలింగనముసేసి యర్శిలి నెక్ని 
కొని పోయి రథముపై. గూర్చుండం బెట్టి 
యనునయోక్కులం చేర్చి యంగ ం౦బు నిమిరి 
దారకుం జూచి * రథమువేగ పజువు 
చార కాపురిక ” నిదై త్యారి కదలె, 


అక పొం[డకాదులు (శ్రీశృవ్లునిం చాయకుట :_ 


ఆనమయంబున వారి భీష్టతనయ 
నాసురంబునం గొంచు నరుగుట నెల్ల 
వ్‌నిై ద్యమాగధవిభులా(గ హమునం 
జవిరంతం. బౌం[డ్రక సాల్వవై డర్భు 

‘6 లెక్క_డికృషమ్లుడు 1 ఎక్క-డీ రాముం 
డుక్క_ డం చెడమా”ని యురువడింగడలి 


77 


150 


78 


ద్విపద భాగవతము, 


చటులఘోటకక రిస్యండన వీర 

భటపానహతుల భూభాగంబు వగుల( 

'బేర్చినయలుక లం బృథులరావముల 

నార్బ్చుచు దాంటిరా యాదవోత్త ముల. 
గవిసియుంగార్చిచ్చుగ తిం 'బెచ్చు పెటీగి 

యవిరళంబుగ వెంటనంట. దాకోటయు 

నాయడ బలభ[దుండను జన్ముంాచి 
యీయింతియును నీవు యిందుండ నీల? 

కొని వేగమరుగుమోకూటవ మూక 

నణంచి యేనునుసనాడ నరుదెంతు ” ననుచు 160 


ఎ; బలరాముడు యుద్ధము చేయుట = 


గమలాతు ననిచి యక్కా_మపాలుండు 
సమరసన్నుద్దుడై చతురత నిలిచి 

థి 2 
యాదవనిక రంబు యత్యు[గసింహ 


“నావంబుతొం దూర్య నాదంబులొలియ. 


దలకొని యొండొంటిందార్కొ.ని మంట 
లొలుక కె దువల నముదతి. జూవీ 

క్ష థి 
యరదంబునరదంబు నశ గమశ్వ్యంబు 
కరిలోరి కాల్వురుం గాల్వురుం దొడరి 


యీరనసంబునముట్టి యిరువాంగగిట్టి ' 


పోరాడ నురకులక ద్భు తేముగా నిగుడి 
విలుకాండ్లు గవిసి దోర్వీర్యయంబు- మెజుసి 
పలునారనములు నిర్భరముగా చేయ 
నలువుర చేవుర నలినుచ్చి పారం 


కల్యాణకాండము, | 79 


దలలొక్క_ పెట్టు భూళతలముల రాల్చి 
రథములం జెక్యి. సారథుల నుక్క_డ(చి 

రథ రథ్యనివహూంబు రణభూమి.గహాల్చి 
కరులంజెంజా-డి పుష్కర ములందునిమి 
వారుల వఏీదారించి యాశ్వికోత్త ముల, 170 
బాణంబు లెడలించి బాణాసననముల( 
దూణీరములం[దుంచి దొరలగీటణంచి, 
వారువీరనకెల్ల వారికాయములం 
దోరంఫపురుధిరంబు. దోంగించిరంత ; 
దొంకెనపోటులు దూరగానాటి 

వింకంబు అడలక బెరయు వీరులును 

గోరి పెక్కండను గుదులుగాగుచ్చి 
చేరువారెడునట్టి విరుదులువారు ; 

తల (కెవ్విపడియు ముందజ(డమ్ముంబొడుచు 
బలియులనొప్పించి పడియెడువారు ; 
శీరములు వగిలినంజిం బెలంగట్టి 
సరకుసేయకంబోరునల్పు లావరులు ; 
దొటసిన వేటాడితునుకలుగాంగ 
యతీముజింబెగ వేసి యార్చురాహుతులు ; 
సామజంబులనడుము. నరిిగుచ్చిపార 6 
దోమురంబుల (చేసి. (తుళ్లు మావుతులు ; 
లవణిసారించి పల్లమును గుజ్జమును 
రవుతును జిదియ భోరన (మోచువారు ; 
లోలుచు నెత్తురుతొంపిలో మునిం 
శాలార్చ చేరని. కరితురంగములు ; 180 


ద్విపద ఫాగ వతేము, 


ఊచారగండులు వడి ధరణిపై (వాలు 
"లేఠులు వెననోళ్లుందెణచు వీనులు 
జదిసిన కండలు జదుపంబులై న 

"మెదడు మిడమిడమని మిడుకు బొమ్మాలును 
నవ్వెడీ మూములు నలినంగకములు 
విజీగినవిండ్లును విట తాట మైన 
వుజీయలతోనొప్పు బొమిడీకంజులును ; 
కర వాలకంక ణక లేత మె పడిన 
కరములుంతుమురై న కాండకుంతములు ; 
పతియ లై కూలిన పలకలు నాజి 
దజచుగాం దెగిపడ్డ ధవళ చామరలు ; 
నాజశాడకుజింవులె దూర మెడలి 

చూడనక్కజమైన జోడుపక్కెరలు ; 

నెత్తురు నెజచియు. నెరి బొట్టకోలం 

గుత్తుక బంటిగాంగ్రోలు భూతములు ; 

గాడపంపుగం కాళి ఘఫోరనావమఃల 

_ వెడయాట లాడెడు వేతాళములును ; 

వలనొప్ప భూ లేశువతంబు వోలె 
లలితకపాలమాలాయు కృమగుచు .. 190 
సమధిక దానథ్య నరనం బెవో ఆ 
కమనీయమార్షణఘన ఘోషముగుచు. 
గలనొన వై తాఖకాలం బె వోలె 
నలినొవ్వు కాణాసనధ్య_స్త్వమగుచు 
విహితమహారణ్యవిభవం బె వోలె 
బహుఖగ నాగ సంటప్రస్థితంబగుచు 


కల్యాణ కాం డము 81 


నరభననై దాఘసమయంబె వోలె | 
సురుచిర వాహినీశోణితంబగుచు 

మహనీయ వారాసివుధ్యం బె వోలె 

రహజ బాడబఘోహ సౌ రభ్యమగుచు 

నలమి బీభత్పభయానక కాద 

కలితమె యొప్పారి కలనా ప్పెంజూడ ; 
దట్టించెనంత యావవసేనందఅచు 

చెట్టన నాచైద్యనృపుసేన వితి7. 
మనగధసీనలుయయాతె మునీసెవె వైజర్భ 

జగ తీళుాు సై న్యంబు సాల్వుండు విణిగా 


నునుపాలుండు (కోధముతో పహార్షపె. గవయుట 2: 


అంత నాళిశుపాలుడంజలజం జూచి 
యంతయు డర్చించి యెలుంలౌ త్తిపలిశె. 
క డుర్యగొవ్వి గొల్లలుంగానక నన్ను 
వొడరి నేనున్న చో దొయ్యలినెర్తి ౨00 
కొొనిపో యిరిదఆు కూ ల్పెశ నొొండె 
చనియాజి వారిచేం జచ్చెడ నొండె 
యిట్టిజీవమునొంది యింటికీంబోవ 
చెట్లోర్తు? నాశ ర్య వెన్నటికింక (22 
అనిపల్క్‌_ పేర్చి తానటు సీనండాంి 
వనసమూపహము నేర్చు వహ్నిచందమున 
దర మిడీ పః థడంతియ శ్వములం 
బొరిమార్చ. తత్చలంబులు సెల్లగిల్ల, 
బలము వీయపటం జూచి బలభదుండంత 


82 


ద్విపద భి "గవతము' 


న వాలముసలో(గ కాహార్లళుండగుచు 
యరదంబు డిగివచ్చి యాసాల్వ తేయు 
నరద-బు నుగ్గుగా నడిచిన నతందడః 
గదపుచ్చుకొనిం సీరిం గదియ నాలోన 
నదలించి మాగధథు( డడ్డంబు 'జాంి 
శర పరంపర చేయ, జడిసి మూగధుని 
వారులను సారథి నవలీలం గూల్చె, 
లేరిపై నురికి యుద్భత్సిం గ-కమున 
విరంబుం దగిలించి చచ్చెర దిగిచి 
రోయకట నడపంగ రుధిరంబుం (గక్కి 
వీంకరి మాగధవిభుండు తూరు కై 810 
నక్క_జంబుగ వాని నరదంబు మోద 
చెక్కి_ంచుకోని సాల్వుండెలె నాలోన 
నతనితోడ శే యఖిల్నసె న్యములు 
నాతురయిడి గుండెలవియంగ బజచె, 


ని య కృష్లుని తూలనాడుచు. గవియుట టా 


అంతకుమును విదర్నా దీశతనయు. ' 
డంతకనముండు కోధాత్ముండై రక్తి 
తనసేనతోడ ముందల చేయి కమం 
గనుంగొని ఫీవణో(గస్ఫూ_ర్తిం బలిశె, 
“ఫీరి! నో పాధవు | ఓడకనన్ను. 
జీరికింగాొనక నాచెలియలిం బట్టి 
కొనిపోయెదికం నెందు. గొనిపోయెదీవు ? 
నిను నాశరంబుల నీరు. గావింతు ;”’ 


కల్యాణకెండము, 88 


నని గుణధ్యనిసేసి యాజువాణములు. 
దనువున( గీలింప దడానవాంతకుండు 

నల్లన నవ్వుచు వతని కేతనము 
విల్లును[దుంచిన చేరొక్క_ ధనువు 

గని చాణవర్శ ౧బః గురియలగ శౌెరి 

కినిసి కేజుల సూతుం గీటణలించి 

దనువుం (దుంచుటయు, వాతండు వమ్మువో క 
ఘనమైన భఖేటకఖడ్డంబు. గొనుచు 220 
హరితేరిను కి రయంబునం గదిసి 
కరవాలమున (వేయం గమలాముండతని 
పలుకయువాలును కాణాష్ట్రక మున. 
దృణవమాతమునందుంచి ధృతిమూర్చ వుచ్చి 


_: (శ్రీకృష్ణుడు రస్‌ ధ్యజన్న ంభమునకుంగట్టి 
తల నొరుంగుట ఎ 


తనపాగంగొని ధ్వజస్తంబుంబుతోడ 
మెలీవట్టి మెడగట్టి మిడమిడం జూడ 
నలుక మైం చేర్చి పెద్దమ్మున శిరము 
బలుప్త న జుట్టును చాజయంగ గొతిీగి 
యునిచిన ఖేదంబు నుమ్మలీక ంబుం 

. జనుపాటు గదుర నిరిణ్ణుండై యున్న 
యన్నను గనుగొని యడలు ద్‌పింపం 
గన్నుల నీరొల్క_ గద్దడ యగుచు 
మొగము వెల్వల జార ముడమున సిగ్గు 
వగయు దోశల నిల్పి వైడర్భి పలికె, 


84 


ne, మ తనయన్నను విడిచిప్రచ్చు ముని 
(శ్రీకృన్లునిం (కార్డించుట . 


“అక్క_టా! ఈతండు నీయంతరంబెజులో 


Ca) 


కిక్క_డ నీచేత నిటుగట్టు వడియె 

వెరగొప్ప నన్ను. డావిడిపింతు ననుచు 
నరుడంచినా(దడు నాయ(గజు డీతండు 
కలనీలో. బడు వారీ గావక్‌ యిట్లు 
పొలువసేతలు సేయం బోలునే యకట ! 280 
నన్ను మన్నంచి [కన్నవం చ్రాణమెత్తు - 
మిన్ని డప్పులు. గాచి యతని, బోవిడువు ;* 
మసనిపల్కు_ నంతేలో నడరి వీరియును 

జనుచెం చె వై. దర్శి సై న్యంబు బజచి, 
హరింగూడుకోొని వీరి యరదంబు మోదం 
దురపిల్లు రుక్మి నుదురు జూచి పలికే, 


జ బులరాముండు దన్‌ వీడీపించులటు ఎఎ 


తగువాండు వియ్యము ధరణీశసుతుండు 
తగదిటుసేయ నితసి వేగ విడువు 
మనివల్మి_ బోధించి యతని విడిపించి 
మనసున్తేశము మాన్ని మరి రుక్సి. ననిపి 
యారామం దోడొ_ని యనుజుండు చాను" 
ద్వార వతికి చీరా దాలకేతనుఃడు 
పౌరులెదురొ)_ని పటణంతెల 

౬ ౧౧. 
గోరిసింగారింప గురుమాహూర మున 
"రాముండు హరియుం బుర (ప వేశంబుం 


క ల్యాణళా ఎడము, 85. 


గామించి సేసిరి కడునంతనమున , 
గురులచేతన ననుజ్ఞ ( గొని శుభలగ్న 
మరయించి పెండ్లి కి నఖిల వస్తువులు 
సమకూర్చి వాంధవసమితి రప్పించి 


పసు! (శ్రీరుక్టిణీ దేవి వివాహాము $= 


విమలమణి స్తంభవివి ఫశిల్పముల 240 
వెరవ్రుగా( బెండ్లి కి చేది దీర్పించి 
పరవుగా ముత్యాలపందిలిం బెట్టి 
ఘంటావమృదంగ మంగళ తూర్యరవము 
లింటింట (మోయంగ నెల్ల సీథులను 
గనకతోరణములు. గలువడంబులును 
గనక కుంభంబులు. గర మొప్ప నె_్రి 
కస్తూరి చందనగంధసారాది 

వస్తువిస! రధూపవాననలొలయ 
నంథలంబులును నందంజ పంపించి 
నందాదిగోపచాంధవ్రల రప్పించి 

"దేవ తాతిభిగృహ దేవ తార్చనలు 
గావించి రేవతీకాంతయు దాను 
తరమిడీ యయ్యశ్‌'దయును రోహిణియు 
పహారిపరిణయ౧బున కల నలర 
శతకోటికందర్ననన్ని ఛభమూర్తి 
యతులితశృంగార మంగీకరించె, 
కంతుళాణంబునం గడిగినభంగి 

కాంత మైనార్సి సింగారించి తెచ్చి 


86 


తనరారు గృహా బేవతలయొద్ద నిలిపి 
యనుపమంబగులగ్న మానన్న మైన 250 
సాందీపనియమిత::ద్యిజ్‌_తృములుం 
జెంది ఫుణ్యాహంబు సేయించి రంత, 
అశకదుందుభి హలపాణియు[గ 

సేన నందాదులు. జెలులు. జుట్టములు 
వలనొప్ప విప్రభూవర వై శ్యళూ।ద్రు 
'లెలమి మహోత్సవం బేపారుచుండం 
గామరారు నప్పసిండికుడుక నకుతలు 
నమర(గ శల బాలు నఖిలవస్తువులు. 
బసి(డిప ల్లెరముల బహుభంగిం బూని 
రసికత మోరి వేరంటాం(డు పొడ 
నాలోన రుక్టిణి నంబుజోవరుని. 
(శళూలవొంగుల మోదం బరగంగ నుంచి 
తెరవట్టి నాబాగ్య దివ్య వస్తు వులు 
గరముల నునిచి మంగళ రావ మెలయ 
నాయెడ భుడియి'ర మరసిదై వజ్ఞు 
లాయతమాయత వుని (పీతి. బలుక 
శుభలగ్నమరుచేర సుముహూ _రమనుచు 
నభినుతులొవరించె నమరసంఘంబు; 
తెరయత్త ముఖచం[దదీవ్పులు వొలయ 


యిరువురు నొండొరులీవీంచి రంత; 260 


వారిచూడ్మి_ నతిచచెక కాటద్ద ంబులందు. 
గరమొప్పు పత కేఖలభంగి నమణ ; 


ఒవనితఛూప్రలు వారివతుంబు మోంటం 


కలా ిణకౌండము. ప్ర 


'జనుపార నీలాల పేరులట్లుండె - 
సుగభూరుహను మింద సురవల్లి నిగుడి, 
విరులు రాల్చిన భంగి వెలందొప్ప నెక్కి 
పరువడి చే. దలల్శ బాలొప్ప బోసె ; 
కరమర్థి మారి కర |గహణంబు సేయం 
గలితమా వందిమాగధరావములును 
జెలువారు నది జాళశీర్యాదములును 
మంగళ పాఠకము హిత వాక్యములు, 

నింగి ముట్టగను ఘూర్లి ల్లై నంబుధులు, 
అంత హోవ్రూదెకృత్యము లెల్ల (దీర్చి 
సంతోపచిత్తుండై కౌరి పెంపొందె, 
అనుపమ భ క్య్యుభోజ్యాన్న పానములం 
ద:పీ యందతఆికిని దగకట్టు నిచ్చి 
నందయశోదల నయవాక్యవస్తు 
సందోహములం బీతి నలిపి వఏీడ్కొలిపె ; 
శోళనదినములు సొంపార దీర్చి 
యాభామినియు. డాను నంబుబోదరుండు 270 
శేళివార్భ్యము లం మం గృత కాద్రులందు 
శ లసానువులందు సరసులయందు 

వై దర్భితో రతివల్ల భ శేళి 

నాదట సుఖలీలలంబదె మురారి, 


న (వ్రు వ్యుమ్నుని జననము :-_.. 
అటనొక్క. యుడాది కబల రుక్‌ 
బటుతరం జై న గర్భ శ్రీ వహింప 


88: ద్విపద ఫోగ వతము, 


మగువకు ఘృతకళీమంతోత్పవంబు 
నెగడింపం దడి నెలలు నిండుటయు ; 
వారఫాలనయనాగ్ని నడంగిన మరుండు 
వారికిని రుక్నిణేతుందు (పద్యుమ్నుం 
డనుపేర హరి యవ తార భేదమున 
జనియించెనో యన ! బంగ తనయు 
డావు[తుం గనుగొని యతిగారవమున 
జీవార నంతోపషమెనంగి వర్శిల్ల ; 


=; వుెటింటిలోనుండి (పద్యుమ్నుని శంబర్గుండపహరించుట ఫా 
“౪ మువ్వంటుదినమయ్యొ ! ముద్దులపట్టి 
నెవ్వండో కొనిపోయి నింటిలోనుండ [ 
అని మహారోడన మటుసేయ శౌరి 
విని సం్య(భమించి యవ్విధమెల్ల మున్నె 
యెతింగిన హాండయ్యు నెజుగనియట్లు, 
వెజుం గంది నలుగడ వెదకంగం. బనిచె. 280 
వదలక. శన వూర వై రంబు. వలంచి 
యడయుం.డై శంబరుండను దైత్యవరు(డు 
కొనిపోయి జలధి నక్కొమరుని వైచి 
చనియె, నాశిశువు మత్స్యము మ్రింగ నంత, 


ఆం నము(క్రములో వేయబడిన బాలకుని 
ఆనావికులు వల నమా ను దిగిచి 
కానుక యిచ్చిన. గని శేంబరుండు 


క్‌ ల్యాణకౌండము, 80 


యడటబాల కొప్పింపుమని పంచె, వాండు 
తడయక యమోను దళనంబు సేయం. 
౫డువ్రులోనున్న చక్క_ని కుమూరకుని. 
గడు వేడ్క_ నాదై త్య కాంతక్‌ వ్పించె అ 


—:మాయావలి [ప్రద్యుమ్న కుమారుని మక్కువతో. 'బెంచుట:- 


నంతవమూయావతి యావుుతుం గాంచి 

నంతనంబున (వేలి సామనస్యము : 

నావు(తు శుభ రేఖలంతరంగమున 

నాపోకం గనుంగొను నందండ వాక్కు 

నక్కు_న నిడు మద్దులాడు :న్నిచ్చు 

జిక. కాగ 6 జేర్చు చేష్టలు మటుచు 

సీరీత్రిం బెంచగా నెలమి కందర్భుం 

డారూఢయవ్వను: డ్రై చూడ నొప్పె; 

అలోలవముదనునసి యాకారనరసి 

నాలోలనయన మాయావతి మునిగి 890 


' మాయావతి ఆరూఢయావను(డగు (ప్రద్యుమ్నుని 


గాంచి మోహించుట :.= 
రతికానసేసి గారవము వోనాడి 
చతురత గతులను నరనభావమున 
నాపడయతి యొక నాండతిర హాస్యమున 


“మచమెపడీ పట్టిన భావజుండలిగి 


Q. 


కటకటా |! ఈపని ౫ర్చణంబనక . 
నిటు సేయండగునమ్మా | ఇందీవరావీ. ! 
తల్లివి నీవు సీతనయుండ నేను 


ద్విప దఖభాగవతశ, 


చెల్లు నే పాపంబు సేయంగ నికు? 

ఎక్కడ వినంజూడమిట్టి దుర్నీతి 
నెక్క_డగలిగె! సీవెన్వతవ *” నుండు ; 
న యవ తరించుటయు 

చెతేంగ్ని కంబరుండు తాదనిందుం దెచ్చుటయు 
"జేరిన చందెంబు. జెవ్పె, వెండియును 
నారామ భావజు నల్లన పలిశే, 

రతినేను నావువ్పరతుండవు నీవు 

(పతిలే' యాదిదంపతులము గాన 

వీండొక గతిగాదు వీని బర్టించి 

దండిమై మనము వోదము ద్యారవతికి, 
ఇతండు మాయా విధం చెజుంగు నీతికి 
(బతి లేని విధ్యలభ్యాసంబు సీయుఫి. 800 
మనుచు మాయా వతి యా సవిత 
మనసిజునకు నిచ్చె మంతయు కృముగ 
(పద్యుమ్ను (శంత నాపడశి చే. జెక్కు_ 
విద్యలు నెర్చి యా వెలందియు. దాను 
(ధుతిబూని వరింపం బెలిసి సంబరుండు 


మత! శంబర (ప్రద్యుమ్నుల యుద్ధము సమము 
నతి వేగమునను మహా[గహం౦బొదవ 
మదను"6 దెగటార్చ మది పిచారించి 
గడంగొని లయశాలకాలుడోం యనగ 
బజ తెంచి వై చిన భౌ వజుండలిగి 
యుజక యాతని వశ్నుమురుముస్థి( బొడిచె; 


క ల్యాణకాండము, ర 


వాడు మహాశ క్రి వైచిన మరుండు 
పాడీగాగ నదిదుం చె. బుడక్‌ చందమున, 
అప్వుడయ్యసుర పుహాబలంబొపవ 
నుపష్పరంబెగసి పె నురగమె పడీన 
0. అకా 

గరుడుడై యాపొము ఖండించెమరుండు ; 
తిరళుగక దనుజుండు ర్‌రుండై పేర్చి 
వనద మై పాహాణవరుషంబుం గుడియ 
ననిలుం డే విరియించె నదియె పడిన 

QA... co Sarees 
కులిశ మె దునువూడె, కీొంకక పాండు 
కలుపీంచి కేల ఖడ్ల్డము నెత్తుకొనుచు 810 
బలువిడి* గవిసిన భొవసంభవుడు 
తలం (దెవ్వనేసె నుద్ధతక్‌ వుంయగుచు, 
'చేవసంభునులాన్చె దివి. బుష్పవర్ష 
మూవిషుతనయుప నందంద కురిసె, 

£3 a. 


అవా శ్‌ (పద్యుమ్నుండు నతితోయగూడ ద్వార వతికి వచ్చుట la 


అసుర సీగతిం చెగటార్ని, వానింటి 
వసురత్న భావణా వళు లెల్ల. గానుచు 
నంతరిశుంబున నాద్యార వతికిం 
గాంతాన మేతుండై కంతుంబే తెంచె, 
అంతట బురజనులండజు. జూడ 
నతంత కౌరి గృహంబున నిలువ 
దర్శి దగ్గజవచ్చి యీోయశీంచి 
యాదచాన్యయ జాతు నాజాను బాహు 
ఏలసిలాంగు నున్నిడాంబుజాతం 


92 


కాలభాను[పభా(పతిమానవస్తు 

పహోరకు ఎడలకిరటా కల్పకలితు 
నారాయణాత్మజు నారీన మేతుం 
గనుంగాని కృష్ణుగానోవు ననుచు 

నను మానమునుంబొంది యాకాంత పలిశే, 
“సుందరాంగుండేరి సుతుండకో ! ఈత 
జెందుండి వచ్చెనో! ఎవ్వండో! ఇతని 820 
చేయను కనియనో! ఈ కునూరకుని 
యెయి-తినో చెనో! ఇతని కాటికి!” 
అనిపల్కి_ తనకన్న యర్భకుం దలంచి 
ననములు, జేప చాప్పములుబ్బీ చేల 
జింద ోచజేం గాంచిన శికువ్ర (పాణంబు 
లించాక నుండిన నింతె కాకున్నె |” 
హారియెడ నాతని యంగంబు సొబగు 
'మెరమెరందోంప నర్శిలిపేర్ణిమాన 

శన వసుజేవుండు హరియును బలుండు 
జను చేర చేవకీనతులును చాను 

మారుని యాకార మహిమ వీ శీంప, 
నారదుండే తెంచి నలినాత్వుం గాంచి 
యెస బాలుని పురిటింటిలోనుండి 
యసుర యుత్తుకంబోయిసది యాదిగా 
చెప్పి నివ్వుతుండు చి త్రఊొండీత 
డిప్పాలంతుక కోడలిది రతిచేవి 

యిని చెప్పి నారదుండరుగ నంశజును 
మనముల సంతోవమగ్ను లై రంత,. 


కల్యాణకాండము. 98 


కడు వేడ్క. రుక్నిణి కదియంగ వచ్చి 

కొడుకు. గోడలి నిత్తుకొని కౌంగిలించి 880 
వసు చేవ చేవకీవనజూత హలుల 

శిసనలార (మొక్కి_౦చి యింవుల. బొడలె, 

వురంటి 6 జెయిదప్పి పోయిన కొడుకు 

మరలి యి"న్నేండ్ర్లకు మగువయ 6 చాను 

నేతెంచె హరిభాగ్య వెంట్టిదో ! అనం 

జాతుర్య సుఖలీల నలిపె మురారి, 


స్లో న తాజిత్తుని వృ తాంతము పా 
అంత న్యాజిత్తుండను రాజవృషభుం 
డెంతయు భయమంది యిందిరా విభుని 
కాస్యమంతక ముత" నమృ తాం-శుమండ 
లాస్యక ని చ్చెదమసి చెప్పుటయును 
చెబుంగెంది యారాజు వెన్ను నిశేల 
వెజచి యమ్మణితో న వెలంది నెట్లిచ్చె 
నాకథ. జెప్ప వేయని వేయ శుకుండు 
(పాకటంబుగ . గురు(పవరుతో ననియె. 
అనఘ! న(తాజిత్తుండను ధరాధీశుం 
డినుగూర్చ తపమాచరింప నాతనికి 
మెచ్చి వరంబి చ్చె మిహీిరుండు వేండ 
నిచ్చె స్యమం ఆాఖ్య నెనంగు రత్నంబు 
నామణి వతుంబునందొొప్పం దాల్చి 
తామరసాపు(డితండకో! యనంగ 840 
ధరణి 'యులుచునుండి ద్వార కాఫురికీ 


94 ద్విపద భాగవతము, 


నరుదెంచి యొకనాండు హరి(జూచు వేడ్క_ 
నరసిజనఖుంకోల చనుదెంచె! ననుచు. 
బుగము వాలెల్ల నక చూడ 
శారిగేహమునకు జనుజేర, కృష్ణుం 

జా రాజు మన్నించి యర్‌ బూజించి 

యొక్‌ కొన్ని జలలుండి యొక్క _నాండతని 


ఆజా? (శ్రీశృన్ణుండు న। తాజిత్తుని న్యమంతక మణిని యాచించుట ,_ 


నకుటిల చిత్తుండై యభాతుడనియె; 
“ఈ రత్న మిమ్ము సీశేవస్తువై నం 
గోర సీ కిచ్చెదం గొనుమున్న” నృపతి 
ఈ కనక్రంవువమూాడలుం గడంగ్‌ -ఎచ్చలును 
నెనిమిది బారువులిచ్చు సీరత్న 
మెవ్వరిచే నున్న “విపి శాధలును, 
జివ్వాయు దురితముల్‌ చెంతవు నరుల 
నినశ త్తమిరత్న మీోనోపి” ననుచు 
ధనలోభళమున బర్త దగువాండు దన్ను 
నడిగిన వస్తువు లడంచి యీ నేర 
కడలిన దుఃఖార్హులగు కొందు నరు బె! 


_--: న(ఆాజిత్తు (ప్రసేనునకు మణినిచ్చుటయు, వాయ. వేటకోం 
జోవుటయు: -____ 
వనజాశునకు సీక వంచించి రత్న 
మనుజునికిచ్చిన నా[పసేనుండు 850 


1నీతిబాధఅండుణు * దురితంబు 


a 


ద్విపద భాగవతము, 


నడవికిం వను బారులందబజు. గొలువ? 


Sree. (శ్రీకృష్ణుడపవాదమును నహింపక మణిని వెతుకుటకై 
యడవికి. బోవుట :--- 


గడు వేగ నరిగి సింగమువేత. బడిన 
హయముం [బసేనుని యచ్చోఓగాంచి 
రయమున సీ వానిర్హమనమార్లమునం 
జని బుతువిభుచేతం జచ్చినసింవా 
మునుగాంచి ఫురజనంబుల కెల్ల (జూపి 
భగ 
యాగుహూవాకీట నందంబు నునిచి 
కవ 
వేగ చే కృృమ్లుండా వివఠరంబు సొచ్చి 


పీ (శ్రీకృష్ణజాంబవంతుల నమా వేనము ..___ 


చచనె; జాంబవంతుని. నదనంబు నందుం 
దనరారు సఖ నునుతల్పంబు మోూండం 
దనయ నందిడి దాది డానికి రత్న 
మనునయంబున జూపి యాడింప, కృముం 
డఠరుచేరం బొడగాంచి యదరి యేడ్చుటయుం 
బరుషత భల్లూక పతి యంగ జెంచి 


పో (శ్రీకృష్ణ జాంబవంతుల యుద్ధము మమ 
యటపహానము సేసి వారిగిటి మువీ. 
ల్‌ లు లు 
ఘట్టనంబుల. చాడఘాతల నొంపం 
గడల మాధవుడు సిర్చాతంబు వోని 
పిడికిట. బొడిచిన జెదరక జాంబ - 870 


క 


కల్యాణకౌండము, 97 


వంతుడు ముర వై "వ కంబు బొడువ 

నంత కాకారు.2 హారీవాని డా౮కె, 
ఇరువురు సీరీతి నిరువదిదినము 

లురువడి పోరాడి యొగి నై టభారి 

భల్లూక పకిగుం డెం బగులంగ. బొడువ 

నొల్ల నొల్లన వోయి యురుమరార్శం డెలిసి 


' యేయుగంబులయందు సీరీజిం దొడరకి 


ఈ 


పాయకిర్వదినాళ్లు బవరంబు సేయ 
నెవ్వీరునకు, జెల్లు సితండింత సేసె 
నెవ్వరొకో | అని యిచ్చలో. దలంచి 
యంబుదోడరు నట నాత్మలోం దెలిసి 
జాంబవంతుడు భక్తి సాష్టాంగ మె ఆయ్‌ 
చేతులు మొగిడించి శిరసున. డాల్సీ 
యాతత (పీతి నిట్లని నన్నుతెంచె, 

చేవ! జగన్నాథ! చేవేంద వంద్య! 
నోవింద! కృష్ణ! కంత! నర్వేక | 
సీవాదిమూ ర్తివి నిగనూర్థ విదులు 
భావించి కనియెడీ పరనూళ్మవీవ ! 
పొరిపారి (బవ్మావై వుట్టింతు జగము! 
వారిమూ ర్తివై నీవె యనిశంబు (బోతు! 880 
హరుండ వై యడగింతు వఖలభూతముల. 
బరమాత శ! నిలీలం (బణుతింప వశ యొ! 
దశ రథాగ్థజుండవై ధరణి. చాలించి 
దశకంఠు గెలిచి సీతా దేవి. దెచ్చు 
(శ్రీరాముండవు నిన్ను జింతింప నవజ చి 


98 ద్విపద భాగవతము, 


వైరంబు గాని పోరి వంచితు నైతి 

నాతప్పు సరించి నన్ను మన్నించు 

నీ తత్వ మెజుంగంగ నేర్తునే” యనిన 
“ నాతోడ నిరువది గాళ్ళు పోరా 

భూ తేశునకునై నం బోలునే యందు. 

జెద్దవ్రు నీవు నావిడికిళ్లు దాి 


టా? (శ్రీకృన్ణుండు జాంబవతీకన్యను బరిిగహించుట తూ 
తద్దయు నొచ్చె ఏ తనువంచులిబలుక 
'రరసిజోదరుండు బుతు ఫునకీ ట్లనియె, 
“ధరణ్నిపై పె సీన్యమంతక నిమి_తృమునం 
బరవపెన  యపకీ ర్తి పాటిల్లై వాకు, 
నేపార నీరత్నమిచ్చి నం|ఫ్రీతి 
వేపంపు”” మనుటయు విని భల్లుజేండు 
నానుణి నర్చించి యాత్ససంజాత 
వామలో చన జాంబవతిని చ్చి వారికి. 
(బణమిల్లి “ఈక న్యం బత్నిగా నేలు 
(పణవాళత్మ!” అనిపల్క_ పద్భాశుండతని 
మన్నించి కన్య కామణితోడ నుణ 
(గన్నన( కొని కదలి యే కెంచె, 


---: విలద్వారమందుండిన పౌరులు పురమును జేరి 
(శ్రీకృష్ణుండు మడీసెనని చెప్పుట :--- 
చెన్నార నెన్నుని చృీవించి వచ్చి 


1ఒెశీపాద మున్నది, 


390 


ళ్‌ 


త్‌ో 


కల్వాణకాంద ము, 99 


మున్ను విలద్వారమున నున్న పౌరు 
లాకంజలోచనుండాపెడ నడంగి 
రాకున్న జెగడి ఫురంబున కరిగి 
యావారృ నెజిగింప నఖలహాంధవులు ' 
చేవకియును వసు దేవుడు గలంగి 

చేవ తాగణముల ద్విజలోకతృ ప్రి 
గావించిరంత; నాకమలభో చను(డు 
ద్వార కావురి సొచ్చి తగ నుుగసేను 
నారూఢగతిం గాంచి యందటు. జూడ. 
(బీతి న_తాజిత్తుం బిలిచి (పసేను 
ఇాతల వని మృతుండై న చందంబు 
మరి జూంబవంతుండు మణి హరించుటయు 
నరయ నాతండు కయ్యమాడిన తెజంగు 
నచ్చుగా నెతింగించి యతనిశారత్న 
మిచ్చి మనోవధ చెడలె మురారి. 4౧0 
ఉ త్రములగు వారికొక నిండ వెడమ 
నుత్తల పడి తీర్చ కోర్పులే నిలువ! 

అంత న తాజిత్తుం డమ్మాణి డాన 
వాంతకుచే గొని యంతరంగమున ' 
సిగ్గును దుఃఖంబు. జిడిముడి పాటు 
నగ్గలంబొదవ నిట్లని విచారించి, 
అక్క_టా! (క్ర్రీనాధు నఖిలలో కేసు 
నెక్కటి నిందించి నృపకోటిలోనం 
బాపంబు సేసితి. బద్భాతంచి పత్ర 
మేపాటి నొచ్చెనో యేమిగాగలదొ! 


100 ద్విపదభాగవతము. 


_ వారిమాననము రోషమడ గడు నట్టి 
చెర వేదియో యని వన్న షాటు నొంది 


—. న కాజిత్తు సత్యభామను (శీకృన్ణునకు భార్యగా 
నర్పించుట 3 
తనకూంతు సత్య ను త్రమగుణాభరణం 
డనరార 7 సేసి తనవారు చాను” 
మణితోడం గామినీమణీ నొప్ప నిచ్చి 
యణిమాదిగుణపూర్లుడగు హరి కనియె, 
“ పరమేశ! నాకూర్భిపట్టి యీకన్యం 
బరిణయం బె రవి(పభ నొప్పమణియు 
_ ధరియింపు” మన్న మాధవుంజా నశేం(దుం 
గరుణించి నలా సను ౫నుంగొని పలికి, 410 
“ అరులు మతులు నాకు నరయంగ తేరు 
పరమావ్హుండవు మాకు, భావన చరిత! 
ఈనాతి నమ్మ నామృు వో రల 
మేకాల్ల చేసికు నిచ్చితి” ననుచు 
నాతని కర్పించి యాసత్య భామ. 
(బీతిని బెండ్లాడె వీ తాంబరుండు, 
సత్యభామయు. దాను సం(ప్రీతితోడ 
నత్యుడాత్త సుఖంబు లంచే మురారి, 


లే (శ్రీకృష్ణ .లభ(ద్రులు కరిపురంబునకు వెడలుట .___.. 
_ ఆలోన. చబాండవులట లక్క_యింటం 
గాలి చచ్చుట వీని కాలక నుంట 


కల్యాణ కాండము, 101 


"దెలిసిన వాండయ్యు. 'చలియని యట్లు 
బలభ(దుండును దాను బయనమై కదలి 
న కరివురంబున కేంగి గాంయ వికుర 
కురుష్రుంగవులం గనుగాని పాండు సుతులం 
డలంచి దుఃఖంచి శూంధవులును దాను 
కలిసి వర్తింప; నక్క_డ నొంటిమొన 


వాజ్‌ నే తథన్వుండు న తాజిత్తుని వధించి మణిని వారించుట := 
య[కూరకృతవర్శలా కృషుతోడ 
నక్రుడా శతధన్యు వడిం జూచి పలికి 
“రడరుచు న(కాజితను వాండు నీకుం 
గడంగుచు యీనున్న కన్యయు హరికి 420 
నిచ్చె నాతని రత్న మేవెంటనైన 
ఫుచ్చుకొమ్మ” నుటయు. బొరి నొక్క ర్యాతి 
తనయింట నున్న సత్రాజిత్తు నిద 
దనిసి యుండలగ మెడం దటిగి వధించె, 
త రుణులందణు నేడ్వం దనరి యానుణిని 
హారియిం చె శతధన్వు. డబి యింత లేక 
సత్యభామయుం దండి చావున కడలి 
యత్యంతళో కాన నతని కాయంబు. 
బైల పక్వము. జేసి తగుచోట నునిచి 
యా లేమ కరిఫురి కరుదెంచె నంత, 


త] (శ్రీకృష్ణుడు శతధన్వుని. జంఫుట మన 
ఆమాట వఏని కృష్ణం దఉబల సూరార్చి క 


109 


ద్విప దఫెగవతము, 


రాముడు దానును రథ మెక్కి. కదలి 
తరలావీ.. దోడ్కొని ద్వార కాఫురికి 
నరుడేర శతధన్వు. డాస్యమంతకము 
న(కూరునకు నిచ్చి యతిజవాశ్యంబు 
ఏ[కమంబున నెక్క_, హాలియును దాను 
పటురయంబున వానిపజ్జం దాంకుటయుం. 
జటులత వాని యశము జవం బెడలి 

భర మోర్వకను బడీ [పాణముల్‌ విడీచె' 
తురగంబు కూలిన (దోరంపు భీతి 480 
నాత(డు కాల్నడ నరుగుట. జూచి 
యాతతరయమున నరదంబు .1దోలి 
ఘనచ్మక్రభారచేం గంఠంబు నటికి 
తనువెల్ల ని రత్నము. గాన లేక 
““శతధన్వు నూరే చంవీతి నకట! 
ఇతడు మహామణి నందుంచినాడొ? 
అరసికొందము గాక” యనిరథం బెక్కి 
యరుబేర హలపాణి హరికిట్టులనియె. 


—: బలరాముడు మిథిలానగరమునకు వెళ్లుట ; 


అచ్చట దుర్యోధనుండతని వద్ద గ దాయుద్ధ మభ్యసించుట వ 


“ఈ మిధథిలాధీనుండితండు నానఖుండు 
కామించి యారాజుం గాంచి 'వచ్చెజను 
నీవు వామ్ముని”పల్కి నీలాంబరుండు. 
వే వేగ విధిలక విచ్చేయ నతండు 


. యిదుజేంి నరికి నెంతయు వేడ్క 


కల్యాణ కాండము, 108 


జదురొప్ప దేవోపచారన[(త్కియలు 
నతెభ క్రిం బూజింప నతనెేహామున. 
జతురత నొకకొన్ని సంవత్సరములు 
కలసి వర్చింప నక్కిడ సుయోధనుడు 
సాలితోడ బటుగ డాభ్యాసంబు టు 


mee. అ(కూరుని వృత్తాంతము నా 


' వనజాతు(డును డ్వారవతికి జే తెంచి 

తనరారు మణి శతధన్వుని వద్దం 440 

గానక యుండుట. గాంతకు. జెప్పి 

పూని న తాజిత్తు భూమివర్యు నకం 

బరలాకికంబులు భక్సింజేయించె, 

అరయ నారత్నంబు య[కూరుండె కత్రి 

కొని వోయి వనభూమి కుశలియె యుండె, 

అనఘవమానసుల్యడెన యకూరుం డరుగ 
నాపట్టణంబున నఖలమం(ులకు 

దూపి లె భయకసష్ట్రదుష్టరోగ ములు, 

అని చెప్పుటయు విని య్మకూరుండెట్లు 

ఘనఫపుణ్యుండ య్యె నక్క_థం జెపుమనుయడ ; 

మున్నశ్వవాలుండు మొగి ననావృషప్థి 

ఖన్ను ఒడె కాళి శీగనం గాతి రాజు 

హరువరంబున గనె యమృ = "ంశువదనం 

దరలావీ.కాందిని తన కరార్చివు(త్రి ; 

ఈకన్నెచే నన్ని (యీత్రికాధలును 

వోకదోగాదులు సోంకక యడం; 


104 ద్విపద భాగవతము, 


ఆకన్యర్నవీతిమై యశ్వపాలునకుం 

'జేకొని వడి. బెండ్లి నేసి పంపుటయు 

నానాతి శం. యఖలదుఃఖములు 

మాని సుఖంచె నమ్మనుడవ ల్లి లా? 450 
ఆయింతి సుతుంజె న య[కూరుం డలిగి 
వోయినకతమున. బున్తై నీపాప 


౮: అక్రూరుని (శ్రీకృన్లుయ వీలివించి బుద్ధులు చెప్పి 
మజల వానికే మణిని (పసాదించుట :-__ 


మనిచాచి శౌెరియు నక్రూ-రుం చేమం 
బనివడి దూతల. బంచి రప్పించి 
యతనితో నొక్క_నాడ తిరహస్యమున 
న శత్రదళ నే తుండు చతురు.డై పలి, 
“అడరి న|తాజిత్తు నడంచి మాణిక్య 
మురవడి. గొంపోవ నాగి వెంట దగిలి 
శతధన్వు నూరశకె చంవితి గాని 
యతులితంబగు రత్నమతని చేంగాన 
మక్క_టా! (శ్రీధనంబడి పాడిగాదు 
యిక్కు_వ జ్ఞుతులకిది యహీతంజు 
నీయింట నతని మానికముండె గాన 
ఎయాయధ్యరములు నీకిటు చేయం శై 
నిది నాకు (బ్రియమన్న *” నిందిరావిభుని 
పదపంక జములకుం | (బణమిల్లి యతడు 
66 గేవింద | కృష్ణ | ముకు. ద! మురారి! 
పాననగుణపూర్ణ | పద్ధాయ తాత, | 


కల్యాణ కౌండము, 195 


నర్యాత్త లందును జరియించు నిన్ను 

సర్వేశ ! ఎంగ జనునయ్య నాకు స 460 
అని పల్కి_ హరిచేతి కకూరుం డెలమి 

తనరార నాన్యమంతక మిచ్చి(మొక్కె.. 

శౌరి నంతసమంది జాతులు చూడం 

గోరి యారత్న మ(క్రూరున కిచ్చె ! 

* ఈకథవిన్న మిాశీవ్సి తార్ధ ములు 
(పాకటంబుగ నిచ్చు భవ బాధలుడుగు 
నపకీరు,లడగించు నఘములు. జెఆచుం 
గ పటంబు లడలు నుంగ శములు నిచ్చు క 
నని చెప్పి మరియును నంబుజోదరుండు 


—: (శ్రీకృష్ణుడు ఇం్య్యపస్థవురమునకు. వెడలుట : 
తనరంగ నింద్ర్యపస్థంబున కరి”, 
అఖలలో కారాధ్యుండగు విశ్వగురుండు 
సుఖతరంబుగ6 బాండుసుతుల సీకీంచి 
సుదతి నొంతికి ధర సుతు నకు (మొక్కి 
కదియంగ భీముని. గౌలిటం జేర్చి 
నవ్వుచు. డన్యమోల న్యమునై యున్న 
కవ్వడిక వల నొక్కట నెత్తి (పేమ 
నందణి సేమంబులడుగంగ వార 
లందజు. బూజింప నానందమంది ళ్‌ 
గొంతియుం గృమ్షు నక్కు_నం జేర్చి దుఃఖ 
మంతకంతకుః శేర్చి యార్థిమై నేడ్వం 470 
గరపల్ల వంబునం గన్నీ రుం దుడిచి ల 
నరుశండం దన మేనయ త్ర నూ రార్ని 


106 ద్విపద భాగవతము, 


ధర ్రనండను శేలు తన శేలం బట్టి 
యక్శిలి నిగుడ నిట్లనియె నాశ్‌ రి, 


న్న (శ్రీకృష్ణుడు పాండవుల శేమవా ర్లల నరయుట :_... 


“ అక్కటా ! దుర్శదులగు శతు) నులు 
పెక్కు_పాటు:, మమ్ము! బెట్టంగ వినుచు 
నొప్పగించిన యస్థాలుంటేమి గాని 

యప్పటప్పటికి మిమ్మరయంగ లేక 

దై వంబుక తన నింతటి ఇబాధలుడిగా 

చేవిధంబున( బుణ్యులిలోకములను రే 

అనవుంము ధర్మరాజూ కుం జూచి 

వినయ ౯1"ధవములు వెలయ నిట్లని య, 

అన సూళ్మ Es మర్చమరయకయున్న 
మననేర్తు మే మేము మర్యులలోన గ 

తల్లి యుం దండేయు. దైవంబు గురండు 

నెల్ల బాంధవులును ల నీవె మాకు! 

ఈకొద్దివా క్కేల నివాపరంబులకు 
మాశెవ్వరున్నారు! మధుకైటభారి !”” 

అనుచు మజ్జన భోజనాది నత్కార 
వీనయోూపఛారాది విధుల బూజింప $80 
హరిర్టముంటాండవులును నన్యోన్య మై (తి 
నురుతరంబుగ నుండ నొకయేండు చనియె. 


న. 
య్‌. 


న. (శ్ర్రీకృన్ణుండును తాన వేటవై వెడలుట ;___ 


అ త్తరి నొకనాందు పోరియు. కార్దుండును 


కల్యాణ కౌండము, 107 


జిత్తాబ్బముల వేడ్క చిగురులు వొడమ 
వాయు వేగములైన వాజులం బూని 
'యాయుధపరపూర్ణ మగు రథం జెక్కి 
యగణితసార మేయావళితోడ 
మృగయులాయుధం ల్లి మెటసి తోనడువ. 
గాకోలభీకర కాకోదరంబు. 

గాశరయ్యిల్లి కము భీకర రావకులము 
నపరిమి తాభిలహగ్యవకలము 
కుపితకోలాంగూాలకొ'లా ౫ లంబు 
కరతుండఖండితఘ న పిప్పలంబు 
వరతపఃపరికీర్ణ పల్ల వస్థలము 

(పక టితకుంజర (వాతకంటకము 

వికృత భల్ల వ్యా[(ఫఘవృకనమూహంబు 
నగు మహారణ్యంబు నందంట్‌ చొచ్చి 
.మృగయానుర క్ర్తులె మెలంగి యాలోన 
వలలొగ్గి “తరలా.ల వరభటో త్తములు 
బలిసి కొమ్ములనుండి పదిలమె నూంద 490 
పర గిటివ్యా(ముభల్ల సారంగ 
కరిసింహశర భఖడ్లకలులాయనులు 
గండభేరుండాది ఘనమృగాదులును 
దండిమై ౧బరవర్వెం దగిలి యయుచును 
గుక్క_లవిడుచుచుం గోరి పెన్వలలు 
నెక్కా నం జుట్టియు నిబిశాస్ర్రనమిళ 
బొలియించియును మృగంబులం గీటణంచి 
యలసికృ స్టార్టును లర్క_క న్యక కుం 


108 


£6 


ద్విపద భాగవతము, 


జను దెంచి శీతలజలమాని తీర 
మున. పహ న న్‌ు విశ్రమింప : 


జా? కాలీిందీపరిణయము ;._.. 


ర క్వాఖపదత ల రాజీవవదన 

మా కి కమణిదంత ఘన” ననయన 
ఫులిననితంబ కంబుపమానకంఠ 

యావ క్షనాభ రథాంగవతోజ 

కె వాలరోమనంచయ విన వాణి 
యననొప్పు కాళిందియను వరారోహా 
చనుదెంచి కృష్ణుని సన్నిధి నిలువ ; 

వనిత సౌ భాగ్యలావణ్యచాతుర్య 
మ:మిప.నేతుండై హరిచూ చెనంత, 500 
నరు(డింతిం గనుంగొని * నలినాశీ ! వడి 
కరుదెంచితీ వెవ్వెరని పల్కు_టయును, 
మురిపెంఫు సిగ్గును మోమున 'బెరయ. 
దరలాతు.దోచులు దనర నిట్లనియె. 
కాలాత్ముండగు సూర్యకన్యక చేను 
కాళిందియనుదాన6 గమలాముం గూర్చి 
తపమాచరింతు నీతటమున వేంట 
నెపమున( నే తెంచు) నీరబోదరుని 
కామించి వచ్చిన కార్భమంచనిన ; 
అమెను మన్నించి హరి తోడుకొనుచు 
కరివురి కేతెంచి కాళిందికన్యం 

బరిణయం౦ బె యొ ప్ప బద్భలోచను(డు, 


కల్యాణకాందము. 109 


అర్జును రథసూతుండై తోడువచ్చి 
నిర్ణరాధివునాజ్ఞ నెడరి ఖాండవము 
చుుతవాహానునికి నాహుతిగా నొనర్చి 
యతనిచే గాండీవమనుపేరి ధనువు 
దణుగని యమ్ముులు. దరుచర ధ్వజము 
వజలెడు రథమును వాజులు. దెచ్చి 
నరునకు నిచ్చె; నానరుచేత మయుడు 
దరికొను కాండవజవానంబు. వాసి 5'0 
(బదికి సభామంటపంబును xX ట్‌ 

గదయు శంఖమునిచ్చి కడుభ కి సర; 
హారియును రథ మెక్కియతివయు. దాను 
దరమిడి చనుదెంచె దాగర కావురికి; 
సాత్యకి నరుతోడ శస్త్ర స్ర్రవిడ్య 
నత్యుదాత్త త నేర్చి హరిం గొల్సివచ్చె; 
హారియు( గాళిందియు నసమాస్త్రు కేళి 
సరన సౌఖ్య (క్రీడ నలిపిరంపొంద, 


మ వున మి(త్రవిందాపరిణఇయము ones 


వారక నాలో నవంతిభూపతులు 
క్‌ఠులు వించానువిందులు (పేమ 

దమ ముద్దుచెలియలి ధవశాయ కాశీ 
విమ లేందువడన సం|| వీడని డాన 
నారూఢలీల స్వయంవరోత్సవము 
గార వం౭బునం జేయగా గమ జెట్‌ 
చని భాపతులగెల్ల జడిసిపోగద్రోలి 


110 ద్విపద భాగవతము, 
వనిత. దోడ్కొని వచ్చె ద్వార కావురికి 


నక న త్యాపరిణయము పన 


అగ్న జిత్తుండను నా రాజుతనయ 
నగ్ని జిత్తాఖ్య నాయబ్ద ' చనుండు 
కడువేడ్క_తో? బెండ్లి గానిచ్చ. గోరి 
కడ(కం గోనలపతికడ కే? నతడు, 520 
కొనకొని వారి నెదుర్కొ.ని తోడుకొనుచుం 
జని యిష్ట్రపూ కల నం(వీతుం జేసి 
(క కారుణ్యగుణపఫూర్ణ ! కల్యాణశీల | 
వారిబోదర |! లోకవంద్య ! (శ్రీకృష్ణ ! 
నాయింటి కరుబెంచి వన్నుమన్నించి 
తే, యుగంబులయందు నేం గృతార్జుండ 
నేమివిచ్చేసితి ర5గింవు *”” మనినం 
దామర సాశతుంజాతనికిట్లు జెప్పె, 
ఈ పీక్షూతు సత్య నున్ని (ద్రాంబుజూవీ, 
మాకు నిమ్మ”నిన నమ్మను జేంద్రు డనియె, 
వారి! సీన్ర మాయింటి యల్లుండ వాట 
పరవుకౌతుకము మాబంధుల కెల్ల 
నీపట్టణంబున చేడు శాశ్వతము 
నేపారు నురు వృవభేం(దంబు లిట్లు 
శాతశకృంగోత్తుంగ చటులనత్వమున 
భూతలాధీకఘుల. బొలియించుచుండు 
వాని శేడింటిని వసుధపై ( గూల్చు 
వానికిం గాని యీవనిత సనీననుచు 


ల! 


శ 
ఈ 


కల్యాణ కాండము, 111 


నొక వెట్రేతనమున నున్నా ౭డ గాక 
యకలంక ! నీకంకు నధికులు గలం? 580 
-ఈకొని యుంకువ యిద్ది యొంకొ ల్ల 
నీక సాధ్యం బేది ? సఏీరజోదరుండ | 
అనిలోన నాంబోతు లన్నింటి నడంచి 
సనువార * కన్య అరి నము నిన ; 
వారి మేడురూవుల నాంబోతుం గమిసి 
పరువడి లేదాటం బట్టి బంధించి 

ధర. గూల్చీ పేర్చిన దై త్యారిం జూచి 
ఫుర జనులద్భుతంబును బొంది చూడ 
నాపొర 5 ప.నులంబుబోడరుని 
సరాఫ్రుచెంగ్నలువల సొరిది. బూజి-వ 
సీకృష్ణుం డిట దానె యీ తెంచి పొందు 
న్‌క్రి న్య సౌ భాగ్య మెట్టిదో యనంగ | 
కఘుభలగ్న మరు బేర సుండరీతిలక 
నభినవంబుగం బెంస్లియయ్యు మురారి, 
అలినం[భమంబున నాకోన లేందుం 
డతిశయంబుగ. గన్యక రణంబుగాంగయ 
బది వేలు గోవుల బదివేలు కఠరుల 
ఏదితంబుగా మూడు వేల యింతులను 
జటులవావహాము6 వింశ తినవా[సముల 
పటుశ తాంగంబులు పది వేలనిచ్చి 5 40 
యనిచి వుత్తెరంగ నంబుజోడరుండు 
వనితం దోడ్కొని ద్వారవతికేంస బెంచి 
సత్యయు. దానును సౌభాగ్యలీల 


112 


ద్వ్నిపదభు గవతము. 


నత్యు డా_త్తత సుఖంబంటె మురారి. 


ఎ (శ్రీకృష్ణుడు భ|ద్రనులతణను వివాహమాడుట :--- 


పూని కేకేయరాజవు(తిని భద 

మేన త్తకూంతు నర్మిలిం బెండ్జియ యె. 
మరి స్యయంవరమున మ చేశతనసయ 
నరమి లతుణం బెండ్లి యయ మురారి, 
వణలు రుక్మిణి జాంబవతి సత్యభామ 
మెజటయు కాళిందియు మి(తవిందయును 
సత్యయు భ|దలతణయును నన 
నత్వ్యుదా_త్తత భామలయ్యెనమం(డు 
పట్టపు జేవు_లె భాసిల్లుచుండ 

నెట్టన నరకుఏ నిస్టించి శౌరి 

వెలంతుల పదడియాటు వేలను దెచ్చి 
యెలమి సెండ్రయ్య నంచిట్లు సెప్యుఓయు ; 
నరకుడెవగంక ? వానినలినాతు.ంటడేలం 
బరిమార్చె ? నెక్కడి వడంతులు వారు? 
ఈకథ నెజుంగంవుమని వెడుటయును 
చేకొని శుకయోగి వెప్పంగం దొడలా, క్‌ర్‌0 


ధరణీసుతుండు నుద్ద త బాహుబలుడు 
నర కాహగయుండు డానవకులేశ్వరుండు. 
వరశ క్రివాహిమ దురార్రరనత్యమున 
ధరణిపై ౧ గలరాజతతి నెల్ల నోర్చి 


కల్యాణశాందము, 118 


తన తాన నంబుల.. దగసిల్ని యంత, 
దనివోక యతిఒలోద(గుండై నడచి 
య నురాధిపతింగెల్బి యగ్ని నోడించి 
థమనుని గెల్లి రాతుసుం భార|దోలి 
వరుణుగర్వము మాన్ని వాయుఫుం బణపి 
పారి కుబేరుని |డ్రోలి భూతేశుం గిట్ట 
వనధీశుపాశంబు వ(జివ జంబు 

ధనదుని పెన్నిధుల్‌ తనసొమ్ముగాంగ 
నదితికుండలములు వారియిఐచి యిందు 
నెదురెవ్వరును లేక యేపు దీపించి 
_పొడ్డోతిషంబుగాం బరంగు (దుశ్తాన) 
దిక్లోయశ క్రి వర్తింపుచో నంత, 


ప జే వేం్యడాదుల చేల్ళవా స్థింపంుడీ (శ్రీకృష్ణుడా 

నరకునిమై దం జెత్తుట :-__ 

"బేవేంద్రుండును సర్వది క్పాలకులును 

గోవిందుతో నర్ధిం గూడి చెపుటయు 

విని సత్యభామతో విహగంబు నెక్కి 

చనుదెంచి | పాస్టోతివము మోత కౌరి 5-0 

గిరి దుర్లమంబు నగ్ని పరీతమగుచు 

మురయం౦తబహుపాశ ముల జుట్టివచ్చి 

పరులక భేద్య మైం బరగు. నప్ప్వురికి 

నఠు దెంచి పాంచజన్య ధ్వాన మెనలో 

నార్చిన నతిభీషణార్చులు నిగుడ 

చేర్చి మిన్నందిన భీదింపరాక 


114 


ద్విప ద భాగవతము, 


హారి శార్భ మెక్కీ_డి యయ్య్యగ్ని జల్లార్సి 
కులిక చాణంబునం గోటలు, గూల్చి 
బలువిడి మురయం[తపాశ బులడ చి. 
దానవసేనలు దజిమి పెనడవ 
నానాన్ర్రముల, (దుంచె నలినాక్సుడంత; 


__; మురాసురగంపారము :_ 


అంతయు. గని మురు(డతిరా(దమెన 
నంత కాకారు(డై యెదుమోములను 
ఘనరోషవిస్ఫులింగములుప్పతిల్ల 

సునిశిత కీరో గళూలంబుం [గాలం 
గలుషీంచి జగములొక్క_ట (మింగ (జూచు 
(ప్రళయ కాలమునాటి ఫాలాతు(డన 
దట్టించి హుంకార ధ్వని దిక్కులగల 
నట్టహానము సేసి వోరిమిందం గవిసె, 570 
జాషలాక రాళ జిహషమగుశళూలాన 
వ్యాళాహపీశమను వై చె తాలదసి 
కడు(బెర్చి నిసిత మార్షణములు మూండు 
తొడిగి భూలంబు. దుత్తునియలు చేసె, 
నురుశ రాష్ట్రకమున నురమాడ నేయ. 
దిరుగక ద్రైళ్యుండు తీవకోషమున 

హరివై మహాథ రి నదరింప శౌరి 
శరములు మూంట జ్యర్టృరితంబు సేయ 
గదంగొని లయకాలకాలుండు వోఠె 


చదియం బశీం(దు వతము[వేయుటయును.. 


కల్యాణ కాండము 115 


సారి నందకంబె త్తి యమ్మురాసురుని 
కరమును గదయును ఖండించి వై చె, 
యాడవో త్తముండు చకాభీలధార 
నైదు శిరంబుల నవలీలం దునువు 
బలభేదిచేం గూలు పర్య్వతంబనల 
నలవరి ముర దై త్యుండవనివై (సాలె, 


ఎ, మురాసురుని ఫు[తులు తా(మాదుల యు వ యు 


అమురాసురవుతులై న తా్మమాదు: 
లాముకుందుని మింద నందంద కవిసి 
కరవాల మునలముద్దర ఖిండివాల 
పరశుతోమరగ జాపాశశకు లను 580 
బలములు. చారును బాణజాలముల 
బలువిడి గురి బుంచఛి పకీం[దుమేను 
హారిమేను నొ (ప్పింపహారియు(గోవించి) 
కరముల _దెవ్వ్‌ యంగంబులం దునిమి 
బరులు (వక్కలు వాపీ ప్రథములు మురిసి 
న్‌ గ నమత TE వగిలి 
యెమ్ములు చిదుపలె యజచులు చదిపి 
యమ్ములు పొడిపొడియై జోళ్లు విణిచి 
కరుల..... MTT A టా 
పటట రవరలై ధా[తిదొర 7 
యండండ మునులు నన్ని చందములం 
జిందువందై వాతశేములు వజన 


Cal 


116 


ఎఫ్‌ నరకాసురని యుద్ధము రిం 


ననన చ్చిసరకుండు[(గస్ఫూర్రిదనర 
మకుటకు-డలదీపి, మలయుచు నిగుడ 
నగణితకటకహాోరాది,. ........... 
...రుశకేత: కాంతి" దళదళ వెలుంగ 
చరమూద్రిపై . బొల్బు సప్తాశ్యుండన 
యరదంబు, 4... ౪.౪ a 


హరిందాకి పెల్లేసె నమరులు దలంక 590 
శౌరియాతని యంపజడి మాన్సి రెండు 


శి 669 ఈ ౬ త ఉ అ 4 € +, ఉసోలి గొబ్బున చేని 
యార్చి మహాశూలమంకించి వెవ 

(o PEE 
నెదువంశ వల్ల భుశాజు బాణముల 


గరుడుని రెక్కలు కనరంద నేయ 

నుర గారి పటున ఖోద్దూత ఘట్టన లం 
(గదియుచు) నదియును ఖండించె; శౌరి 
(తిదశులు భీతిల్ల దిక్కులల్లాడ 
(పళయభాను[పభాపావశ కిఖల 

(దను) జూధివుని మేను డారించి శిరము 
ఘనతీ[వధారను ఖండించుటయును 
మండితమణిదీ_వ్హి మకు....... 


జ. 


9 ఇ 8 5 ఆ ౪ ఇ; ఇ త ఆ 9 6 ౬ ఇం ఇ ఇ 4 ఈ ఇ cy 


కల్యాణకాండము, il? 


(క్రూ) రాత్ముండగు నరకుడు గూలుటయును. 
జోరన మంజార ఫుష్పవర్ష 'ములు 
ల 


Ss ....వినువీధిం బొలిచె, 600 


---: భూచేవి తనకువూ:రుండు నరకుని చావున్నకై దు: 

ఖంచుట :ఎ4 

తనయుడు గూలిన ధారుణి దుఃఖ 

వన రాతిలో ముని వనమాలి (మోల 

కటక తాటంకకంక ణచారువోర 

పటుర త్నభూవణ[ప్రభలు శోభిల్ల 

వరుణాతప[తంబు వానవజనని 

యురుత రకుండలయుగళ ౦బు. దెచ్చి 

వారికి నమర్చించి........**.*49 

పరమానుర క్షి మైం (బార్జింప దొడయం 


= బాచేవి శ్రీకృష్ణుని (్రార్జించుట 2. 
(శ్రీనాథ! గోవింద! |క్రీవత్సచిహ్న! 
భానువత్సంకాశ! భగక్షలో శేశ! 

కంబుచ (క్రగడాశిభునశార్ణహా స్ల! 
అంబుజనాభ! ఫీతాంబరాభరణ! 
విశ్వవిశ్వంఛర ! విశె సకజనక | 

శాన్వత! సర్వజ్ఞ | సర్వలో కేశ | 
'ఫిలామనోనాథ! నిఖలాండ నాథ! 


రాలా. లతలా లలా పతాకంతో రాత నలా వా లాలా = 


కహా దము న్నది, 


118 


ద్విపద భాగవతము, 


ఉరుర జోరూవు మెం బుట్టింతు టగము( 
బరమ! సత్వస్థితిం కో పీవ 
తామనరూపుమై దండింతు వీవ 

సీమేన జనియించు నిఖలభూూతములు 610 
నవని యవ్వులునభమగ్ని వాయువులు 
రవిసుధాకరులాత్మ ౫ జీవభవుంలు 

నక లేం దియంబులు సకలశ కులును 
నకలంబఒు వనిరూవు చర్చించి చూడ! , 
పూ తాల్మ! (శ్రీకృష్ణ! వురువహూతవంద్య! 
సీ్‌తత్వ మెటుం౧౧౦గ సనెంతదాన ? 
నరకుండు నీడయ నాకుద్న వంచు 
వరవఫుత్రుడీతడు వరశక్ష పేరి, 
చడేవతా(దోహియి తెగియి నీచేత 

"దై ఏక మెవరికిం దప్పింపరాదు! 

కావున సితనికి గలిగె సీలోక 
మేవిధంబున ఢన్యుండిది లెన్స్నయయ్యె! 
దురితారి! వానిపుతుండు భగదత్తుం 
గరుణించి నీవ యిక్కడ (పలిష్టింవు”, 
మసి (మొక్కే ధరణి జయాంక మై బజంగు 
వనమాల మురవైరి వతశుంబునందు 
వూజించి వీశ్కొని భూదేవి చనియె, 


—: పడియాజు వేల నొపికలను (శీకృష్ణుండు 
"పెంద్దయాడుట ఫు 


రాజీవ నే్యతుండు రమణీయవమా ర్తి 


కల్యాణ కాండము, 110 


నరకునింటికి జేయ నరసిద్ధసాధ్య 
సురయతు గంధర్వ్యసుదతులం దెచ్చి 620 
యతండొకపరి పెండ్లి యాడెడు వేడ్క. 
జతనంబు సేసిన జలజాతముఖుల 
'వెలందుల. బదియాణు వేలసూజ్వురను 
జలజబోదరుండు జూచి నంతనంబంటె, 
అకన్యకలవూఫు ల క్టాతు మేన 
దాశొన శనం. యొసప్పె; 
జలజాశురూప మాజలజాతముఖులు 
తలలె ర్తి యందంద తమకించి చూడ 
దినకరోదయబింబదీ ప్రమా కంజ 
వనము చందంబున వదనంబులొపష్పె; 
పాలంతుల నందలంబుల జెట్టి శైెది 
పాలుపార దాగ్జర కాఫురికిం బు త్తేంచేె, 
వరుణుని ఛ(తంబు వరుణునికి చ్చె; 
సురదంతి హయమును సుర పతికి చ్చె; 
ధనపతి నిధుల నాతినికిచ్చి వుచ్చె; 
వన బోదరుండు భ_క్షవత్సలుం డంత 
నగణిత (పీతి మై నభయంబు లిచ్చి 
భగదత్తు నప్పురి పట్టంబు౫ ట్రై 


—ః శ్రీకృష్ణుని యమరావతీ(ప్రవేశము ౩ 


(పమజంబుతో నత్య భామయుం చాను 
నమ రావతికి వచ్చె నమరారినైరి, 680 
హరి(జూచ వేడుక నా పట్టణంపు 


[20 


తవణు లౌెండురులకు. శమకంబు లొజవ 
సలకారిచూప్ర సివాళుగాం జేసి 

cn 
యాలోకగుణయజూచి రందంద వచ్చి; 
వాలంతుల చూప్ర లప్వుర ఏిథులందు( 


గలువతోరణములు గట్ట్రనట్లా ప్పె; 


భామల కన్నులపండువై సత్య 
భామయు. దానును బతీం(దు నెక్కి 
యేతేర నింద్రుంయు యెదు శే తౌరిం 
దో తెంచి పూజల దృ_ప్పిగావీంచె. 
నూరి కుండలంబులయ్య;దితికి నిచ్చి 
పరమానురక్షి నంభావించి (యొక్కె; 
నాబేవమాతయు నంబుజోదరుని 
నాడట దీవించి యక్కు_నం జేర్చి 
సాచియు నిం దొయడు పరిచర్యలు సేయ 
నచలిత సౌఖ్యాత్ముండై యుండె నంత, 


క సారిజాతాపవహారణము ౩... 


నత్యభామయు. జారిజాతంబుం జూచి 

నత్యుదాత్తతం (బీతి హారి వండుటయును ఫ్‌ 

వేగంబ శరం యావృతు.౦ంబు. 'బెటికి 
నాగారి పై నిడి నాతియు దాను ఢ40 
డ్యార కావురిశేగ వాసవుం డజెణిణి. 

యెగావ కారూఢు.డై చేవకోటి 

రొలువంగ వల చేత. గులిశంబు దాల్చి 

బలువిడీ వార్చుచయుం బద్యాతు. డాంకె,. 


కల్యాణకోండము, 121 


8 ఇ్రం(దుండు (శ్రీకృష్ణునితో యుద్ధము. జేయుట $= 
అనలకృతాంత డై త్యా దశ వరుణ 
యనిలకు బేరభూ తాధిశవరులు 
తమవాహనమ. ల నుద్ధతి నెక్కి. చేర్చి. 
కములాతుం డాశీరి కరము[గవృ ్తి; 
నార్పుల బొబ్బల నబ్లహానకుల 
న డి 
దర్పించి కివిసిరాడనుడారి మోద 
(వేసియు. బొడిచియు వివిధ బాణముల 
చేసియు నొప్పింప నిందిరావిభుండు 
పొరిజాతముతోడ. బట్సీం! ౫: తోడ 
వారిజాననతోడ వరశ కి, దిరిగి 
పటుతొర నిరు కశాణజూలముల 
జ 
చటులతం౭ జూపి నిర్హ= సేనం బటి పి 
యమరాధిపతి నొంచి నలు(జలారి* 
౧m 

నవువ ర గలిచి రాతుసుని నించి 

ఆడ్‌ జో 
వరుణుబీరము మూాస్పి వాయు": బజుసి 
నరవాహు గెలిచి పినాకి నృక్కించి 650 
బృందారకశెణిం బెటీకి యందండ 
యందజి గెలిచి తాశేా దాప్పరకకు, 
పారిజాతము సత్య భామగోసామున 
నారూఢగతి నిల్పి యతిసాఖ్య మైన 
శు ముహూ మున భూసుజలు చివింప 
నభినుతులొనకంప న ..* జోదరుంకు 
పదియాణజు చే. రు పంకజూననల 
వదలని వేడ్క. వివాహమై పేర్చి 


ద్విపద భాగవతము, ' 


యందటకును నిండ్లు నారామములును 
చెందిన డానదాదడీజ +ంబులను 
గంధమాల్యాంబర ఘ నభూపణములు 


బంధుర మైన నంపదలును నొనలి 


జ్‌ 


ఎకి (శ్రీకృష్ణుని లిలావిహారములు ర 

హరి పెక్కురూపంబుల సౌఖ్యలీల 

పరిణమింపగం. జేసి పడంతుల నెల్ల 

చేయింటం జూచిన సింది 6ాటీకుం 

జాయింటి రమణిని ననంగి వర్తింప 

పడంతులు గృక్షుళోంచాయని వేడ్క. 

నడరి వర్తింవుదు రహమును రేయి, 

వారి యోగవి ద్యామహత్వ కాశ లము 

నరసిజానను.డై న. జర్చింపంగలండె! 660 


కప రుక్మిణీ జీవి సౌధవర్జ్య నము :-- 
ఈ భంగి నొకనాండయ యింది రొవి నుండు 
సౌభాగ్యరుక్టిణేనదనంబుళోవం 
జూపట్టు వెడూర్యసోపానములును 
జేపార సీలాలనెనయు శరుంగుం 
జసిండికంభంబులపట్టపునాల 
లనమానబహుదీ ప్పి నడుకు పు త్తళులు 
మరకతరుచి. బోలు మదురుల నప్పు 
సిరిస్‌ -జుగ నేసిన కుడ్యములును 
గర మొస్సు నవచం(జకాంతే జా లముబు 


శ్ర ల్యాణకొౌందము, 528 


కరిదంతముల నవకంబై న తలుపు 
సగడంపవు గడపలు పసిండిబో దెలును 
నిగిడిన వ[జాల నెగడిన గడీయ 
మేల నకెంబటు మేల్క్మ_ట్టు మెలు-చు 
6౧. a) (a) 
నాలవట్టంబును నడపనంబెళ యు. 
Xస్తూరిగంధమంగ శథధూపముబును 
శ సమె తగు మల్ల సాలలు నొప్పె, 
—D లా 


త (శ్రీక్సవ్వునికి రుక్త్మిణి రాజోపచారములు 
గావించుట == 


సంసార సాఖ్యర సాయనం బె న 

హంనతూలిక పాన్స్ఫునందున్నయ టి 

సరికి రాజోసచార కృత్యములు 
వారక గావించి న్రైదర్శి వేడ్క. . 670 
కర్నూరమి(శిత[క్రముక భాగముల 
నేర్నార వాసించి నిండారు వేడ్క 

క్ర క ణన్వనములు గలయంగం గులికి 
యంకించి చేచాంచి యజ చేతికిచ్చి 
ధవళ తాంబూలప[తముం గొనగోర 
సవరించి చూర్ణ మి(శ్రము చీసి మడిచి 
చిటపాట మేళంబుసేసి యొప్పుచును 
జిటిక వెట్టినమ్మాతం పవి కందించు; 
నృనకుంభ + లను మాధభవ్రు పావదతలము. 
దనకారనొత్తు మె త్తని కేల లీల 
గరకంకణంబులు ఘల్టుఘల్ల నంగ 6 


- 


124 ద్విపద భాగవతము, 


గరమూలరుచులు దగద్ధగ మెజయ 
గుడకుచములురాయం. గురులు ఫాలమున 
నొరయ హోరావలులుయ్యాా లలూ గ 
పయ్యెద వడిజార. శ్రాలిండ్లు తళుకు 
లెయ్యడ డామెయె యిరువంకంయబొడవము 
కన్ను లమెజుంగు లక్క్క_జముగాం బొలయ 
చిన్ని చెక్కు లచెంతం జెమటలు వొడమ 
దంతమరీచులఐదణమిల్లు నవు 

వింతయె మోమున వెన్నెలగాయ 680 
లీల డాటంక పాళికీ వెల్ల కదియ 
తాలవృంతంబు మెత్తని కేల జూసి 

యల్ల ల్లంజూచుచు హారి చాప్రుగముల 


ఆన శ్రీకృమ్ణుండు రుక్టిణిచిత్సమాను కోధించుట :- 


కెల్ల సవింపొడపించు నింపి నవ సమా, 
గనుంగాను వేడుకం గలుషించినట్లు 
ననజు'త న్మేతుం డవ్వనిత కిట్లనియె, 
“ రాజన్యుని విదర్భ రాజు కూంతురవు! 
భూజనులెల్లర వోగడొందునట్టి 
లావణ్య భాగ్యవిలాన వాతుర్య గ 
ఏ వనుంధర సీకో నీడు లేదెందు! 
పరగు మాగధ ్రైద్యపౌంథడ్రాదినృవులు 
వరరూపభి"గ్యలావణ్యనంపన్ను 
లారూఢ సా(మాజ్యులతులవి [కములు 
వారలు సనినుంగోరి వచ్చిన చోట 


కల్యాణకాండము. - 125 


నందణ నొల్ల క యతిహీ నకులుని 
నుండలో. 'బెజీగిన మలినాంగు భీరు 
నాచారదూూరుని ననృతవర్తనుని 
యేచూవుం జూచి నన్నేల కామించి 
తాదిగ రృేశ్వరి వక్కటా! పుట్టు 

బీదను! ననునీవు పెండ్లిగా. దగునె? 690 
మోాయన్న రుక్లి మామిోాంది (కార్యంబు 
చబాయం(డు; మోళేం[డి పగవాండు నాకు; 
నీవ్రను నామిోంద నెయ్యంబు "లేవు 
కావున సీయింటి కడకు సీ వరిగి 
వలనొప్పం గన్నిచ్చ పచ్చినవారిం 

గలసి భోగి -చుము కమలాస్య |”' అనిన 
నామాట తనకు నమ్మ తాశటయును 
భామినీమణి డిల్లపడి మూర్చ ముని(7! 
సుడివడి చేనున్న నురటల్ల జాణ 
దొడిగిన స తొడుసూడి పడ 
దన్ను దా నెజటుగక ధర (వాలియున్న 


వా మూర్భపోయిన రస్‌ (శీకృమ్ణుంయో జా ర్చుట క్యు 


యన్నాతింగను గొని యంబుజోదరు(డు 
నరభనసంబున లేచి నతినల్ల నెత్తి 

కరము. గెంగిట. చేర్చి కన్నిరుం దుడిచి 
చెక్కిలి నొక్కె_ త్తి చికురముల్‌ దుజిమి 
యక్క_టిక ముతో నక్కా_ంత కనియి, 
_“నవ్వుటాలకు నన్న నామాట కి. త 


1926 దిషప ద ఫెగవతము' 


నివ్వెరపడి (వాల సిశేల యింతి? 

ఎలనాగ! సిచి త్త మెక గాడీ కొజకు 
పలికికిగాని నా పాణంబు స్‌వ! 700 
పరమసాధ్ధివి నీవు భయభ కులందు 
నెరసులేకున్మి. నే (నెజీభాగ్యశాలి) 

ఇమ్ముల నను-బాయ శే ప్రాడ్డు నుండు 
నమ్మహోలత్సు పఏీవంభోజనయన'! 

అని పష్క శయ్యపై నల్లన జేర్చి, 
యనునయంబున చర్చ యబలకు. చార్చి 
నరనరతి( క్రీడ సంతుష్టుం జేసి 
పరమపావనమూ ర్తి పంక జోదరు(డు 
కందర్చ్పకోటి సంకాశలావణ్యుం 

డిందిరా విభుండు లోనై కశ రణ్యుం 

ఉరసి యందతి కన్నిరూపముల 

సౌరతి క్రీడల సతతంబుం జేల్చె, 


మాన! (పద్యువ్నూదికుమూర జననవ్న లాంతము lm 


వారికి రుక్టుణికిని న(గనందను(డు 

పరమానుర క్తుండై (ప్రద్యుమ్నుం డట్టి 

వీరుయు మొదలుగా వినున మేమ్టుండును 

జూరు వేష్ణుండును జారు దేవుండు 

జారుతృప్రుండును జారుచం(దుండు 

జారుహ స్తుండును జారువీర్యుండు 

'జారుధిమణి ఏచారుండు బదురు; 710 


1 ఒెకీపాదమున్నది 


కల్యాణ శొండము, 127 


జూంబవతీకాంత చతురత. గాంచె 
సాంభాది దశ కంబు నత్పుతవరుల; 
ఛెనుమం తాదుల. బదురు కుమూళ" 

_ మూనుగా సత్య భామకు బుట్టిరెలమి; 
భానుచం(చాదులు పదురు కుమాళ్లు 
గ్రీనిత్యయగు నాగ్నజితి కుద్భవిలిరి, 
మి(త్రవిందకు (సభామి(తులు సుతులు 
గ|తవంతాదులు గలిగిరి పదురు; 
కాళి దకామిని కనియె. బెంపొంజ 
బోల(శుకాదుల( బుతులం బదుర; 
భద్రకుం బుగ్టిరి భ(దాదిసుతులు 
భ(ద్రమూర్వ్ములు నుహా 3 గులు పదురు; 
సత్య భాషిణి గాంచె గంతతి* బదుర 
సాత్యకి మొద్నలెన సత్పు[త్ర వరుల; 
వలందులు పదియాణు వేలునూజ్యు రును 
తలతలం బదియేసి తనయులం గనిరి, 
వినుతింపం బదియాజు వేలును నూట 
యెనమం(డ్రుభార్యల శేపారుపుత్రు 
లాయడ లతుయు నటువ దియొక్క_ 
వేయును నెనమం[డు వీవ్దున౧జసులు, 720 
కన్యలు నందణు గల్యాణమతులు 
ధన్యమై కృష్ణు సంతానంబు నిగుడ 
వార లసుత పొ(తవర్షంపు సంఖ్య 
పారిజాననుండై' న వర్ణి పనేర 


డట రుక్షృవు(త్రిక యగు ర శబర 


128 


దిపద భాగవతము, 


బటుతరంబగు వేడ్క (పద్యుమ్ను వలన 
ననిన. దలు తో జని చెప్పుటయును 
మునినాఖ ! ఈరుట్ణి ముర కై రితోడ 
వెరంబు మానడు వర ఫు(ై నెటు 
ర్‌ు cn 
శరివ్పు(త్రునకిచ్చి సాజన్యుండ య్యా? 
నీ దెఆు(గని చేమి ? నిఖఖల "'శముల 

"లే జెతింగింపు లాలిత పుణ్య యనుండ ; 
శుకుడు. పీత త్తుజూచి యూయర్ధ 
మకలంకగతి వినుమని చప్పదొజంగె, 
ఆకృష్ణుతో వైరమయ్యును రుక్మి 
గూవొని చెలియలితోడి నెయ్యమున 


_ అనిరుద్దుని వివాహము - కలహము ..-- 


మేనల్టుండనుచు నర్జిలి కూతు నిచ్చె 
గాని నత నత గలయ వెన్నండు 3 
ఆరామన-దను కనిరుద్ధు: కును 
నారూఢిం తన పౌ(తి_కుగు లోలశే|తి 780 
లోచనయను కన్య రుక్టి యిచ్చుటయు, 
ఆలి సపెండికి నె వవర. కును 

దె భి 
యానకదుందుభిహలికృప్త మడన 
be నేయకృతవ కాచు న 
ప్‌ a 
బంధులతో వచ్చి బహువె ఛభవమున 
బంధుర (వీట శోభ న మొప్ప చేసె, 
కుడి చి కూర్చుండి చెక్కులు వినోదములు 
గడు వేడ్క జూచుచో. గాలిందివీభుండు 


కల్యాణ కౌండమా : 129 


నారుక్తియును గూడ హలపాణితోడ. 
గోరిజూజము నవుకొలిపవి యాడించి 
భాగంబు దానమయై పణముగా నొడ్డ 
వేగంబె మాడలు వేయేసి గెలిచి 
వై లాటములు చేసి కల్లలు వెనచి 
'తాలాంకుం గెలిచిరంవజు. దచ్చ సేసి, 
ఓడియు బలభదుండుడుగక లత 
మాడలు పణమొదడ్డి మరి గెల్చుటయును; 

అఆవిధర్భుండుగె ల్బె ననుచు నొండొరులు 
చే వేసి నవ్వుచు సీరి నీవ్హీంపం 
దాలాంకు. డజరి యుత్తాలరోపమున. 
గాలిందిపతి వరోూముం గనుంగొని పలికె 740 

“ పాపాత్సులార'! ఈపలక నాగాలుఫా? 
వపార వర డిటు ల్సి నాడా? 
ఉన్న రూ పెజు(గింఫుడొక పత మేల”? 
అన్న (పలంభారి కనియె నాలక 

“4 గోపాలకులు మిరు! గొల్ల జూదములు 
చసార నొండురు లెగు లాడుటయు. 
గాక! ఈరాచ యోగ్యంబై న యాట 
బుశేల? వడిలేచి మిన్నక పొమ్ము! 
మూడలోడితిముని మాటిమా టికిని 
గాడం నాడిన సీకుం గలదయ్య కలువు! 
కడపి యాడుటగాదు కాక యుమేని 
నడుగ రాచే మమ్ము నక్కజఅయేని?” 


180 


ద్విపదక గవత ము, 


= బలరాముడు రుక్ట్మిని జూడవుపలక నెత్తి కొట్టి చంపుట :=- 


అనిపల్కి_ (పహసించి యార్ను.వై దర్నుం 
గని సీరి మిడుగులు కన్నులందొజుల. 
బటుకోషముననె త్తి పలక స తిష్చి 
నిటలంబు\ వేయ. బెన్నెత్తు వ దొజలి 
వెడవెడ మిడి(గుడ్డు వెడలి రోజుచును 
పడితన్ను కొని కుక (పాణంబు విడివె ! 
కాళింగు. జంపి యక్కడీ ధూ ర్త్వనమితిం 
(దోలిన నందణు. దుప్పల. దూలి 750 
వులిగన్నవసులను బోలి వై'డర్భు 

బలము భీతిల్ల సంభమమేచం జటచె, 
వారివచ్చి బేవి-దేమని చూచుచుండ 
నరడంబు వెన నెక్కి. వాలధరుండంత 
లోచనతో ననిరుద్దు నెక్కి_ంచి 

వేచని యావురి వెలవెల నున్న 

నారుక్లీ మడియుట నెంతయు నెజింగ 
శారి సీరినిగూడి చనియి ద్యారకకు ; 
అరసి సంఖ కాంతల ఎ లీన్‌ 

గర మర్థిం గుంచార్చెం గమలలోచనుండు.. 


తనన బాణానురవ్భ త్తాంతను రాం 


ఆలోన బలిదాన వాధీశసుతుండు : 
వ్యా శేం్యకసదృశుండు -వేచేతివాండు 
నారాఢజయశాలి యరిశైెలవ[జి 


కల్యాణకాండము, 


భూరి (ప్రతావుండద్భుత బలోన్న తుండు 
బాణాసురుడు తపోబలముల చేరి 
స్థాణుని మెప్పించి తనఫ్రరంబునకుం 
దననివానమాన కాతని రత.సేసి 
యనుపమజయకీ ర్తులంది పెంపొంటె, 


— కెహక్తాసుదుండు (శ్రీశంకరునికిం దనయుద్ధ కాంతం దెలిపి 
(వార్థించుట ము 


ఆతండు గ ర్యాంధుండ్రై యొక్కనాండు 
భూ తెశుపాదాబ్దముల మోద (వాలి 
వినతుజై చేతులు వేయును మొగిచి 
యనుకంపం దోంప నిట్లని విన్న వించె, 
6 దేవ! మహాదేవ! చేవ తారాధ్య ! 
భావజనంహోర ! ఛ క్షమందార! 
సీవ్ర (పసాదింప నిఖల రాజ్యములు 
న్‌ వేయిచేతులు నివినాకుణలిగ | 
అవనిలో నాకంకు నధికుండు లేమి 
నివి వృథాకథల య్య నిభ చర్చవనన ! 
తురగఖురోధ్దూతధూళి "పెల్లి గయు 
దురములోం దఊరగంబుం (దోలంగ లేదు ; 
మండితదోర్ల ండమండలా (మున 
జెండాడి పగతులం జిక్కి_౦ప లేదు; 
చటులకార్ముకము _కృశరపరంపరలం 
బటుమూంన ముర్వికి బలిసేయ పేదు ; 
. .ఉంతికోవండ ! గచాతాటనముల 


181 


760 


182 


4 


ద్విపద భాగవతము, 


దంతికుంభముల విదారింపలేదు ; 

వీరర కృంబుల వేతాళనమితి 

నారూఢగతి నోలలాడింపలేదు ; 

యొజ పైన నృపలోకమురుశరీర నుల 
మెటజసి థాకినులకు మేప(౫గ చేదు, 770 
నీయాన ! రణకేళి సెరపంగ లేదు ! 
వేయిచేతులుమోవ వినమ య్యెనాకు 
కలన మిారెడుశ క్రి కలిగియు లేని 
ఫలమయ్యె ముచ్చటచాపవే తండి !”” 
అని గబ్బు మైనాడ నసుర మాటలకు, 
గినిసి యల్ల ననవి గిరి జేముండనియు, 
సీవేమిసీయుదు నీపాలిదైవ 

మోవిధి. (బేరింప నిట్టంటిగాక ! 
దురములోవల నిన్ను ందొడర సీవేయి 
కరముల (వేస నొక్క_ట మాన్ననోఫు 
అలఘువి[కమశారి యీ చేరగలండు ; 
తలంచిన నీకోర్కి తలకూడగలదు, 
తప్పక నీకెతుదండంబు విటిగి 

యెప్పుడు ధర(గూలు నెతుంగు నుద్దినము 
ననుమోచు నట్టి రణంబుగాగ లదు, 
మనములో నెటింగి యేమరక వ ర్రింవు ”” 
మని వీడుకొలిపిన హరునకు (మొక్కి. 
చని నంగరోద్య|ోగ చతురుండై యుండె, 


కల్యాణ కాండము, 188 


—: బాణాసురపు!తి ఉపాక న్య స్వప్నములో 
నస్‌రుర్దుని6 గూడుట $= 


ఆచాణనందన యతిరూప హరిణ 
శాబాకీ కలకంఠి సమచేభగమన 780 
కమలకోనుల నీ (తి కరివైరి మధ్య 
(భమరనన్ని భ వేణి పంచేరువోన్య 
కంబుకంధర మా కి కాకుందడంత 
వింబఫలాధరి వినల కా పాణి 

యననొప్పి కందర్పునసివు(తివో లె 

తనరు యుపాక న్య ఉానొక్క_నాండు 
పొలుపారు మేడపై పువ్వుపానువున 
నలవడి ని(దితయె యున్న చోట ; 
కలలోన నొక్క_చక్క_ని రాచకొడుకు 
జలజాత నే తుండు సాభాగ్యమూర్తి 

తను జాయవచ్చి మెత్తని కేలుంగేల 
ననువొప్ప. గీలించి యంగంబు నిమిరి 
యల్ల నం గా(గిట నందందచేర్చి 
యుల్లాసరనవార్ధి నోలలాడింప 

నంతట మేల్కాంచి యబలచి_త్తమున 
సంతోషమును సిగ్గు జళుకను బొడమ ; 


వన! ఉపాక న్య విరహము :— 


కలలోని చత నిక్కముగాంగ దలంచి 
కళవలపడు మేను గరుపార నిలుచు ; 


184 


ద్విపద భాగ వతము, 


దిక్కులుపరికింవు. బెసిలియారూప 
మెక్క_డబొడగాన కెంతయు వగచి; 790 
కొలంది వై (పహ్లాదకులపయో రాసి 
కలంపలాయిట్టిన కట్టడినై తి; 

ఏమని యొజింగంతు నీమాటలొరుల 

శీమిగాగలదకో ; ఇటమీంది ననుచు. 

గలంగు. జేట్సాటున కడు చిన్న బోవు - 

పలుక నేరక డిల్ల పడు ; మారుమాటం( 

బొరిపారి నాలించుం బువ్వుపొన్సునను 

బొరలు (త నిదవో చూచు లేచు ; 

ఎలులౌతి, యిందురావే యని పిలుచు ; 

తలుఫవులోనున్న యాతని రమ్యుమూ ర్‌ 

దలవోయు. దలయూ చుం దన్ను (దా మణచు ; . 
వలరాజు చెలిమికి వంతలోయందు. 

జెక్కు_నెయియేర్చి చింతించునంత 

నెక్క-_న్న తగ వెడి నిట్లూర్పు వుచ్చు; 

నొగలు ; పోయనుచుం గన్నుల పీఠునించు ; 

మొగ మె_త్సకంగుటంబున నేల్మవాయు ; 

పులకించు ; చమరించు( బొరిమరార్భంబోనవు ; 
అలుగు ; నాతని యొప్వు నంతంత పొగడు ; 

సారి కాముయతాడించు బొమ్మ చందమున 

బరవశ యె పంచ బాణాగ్ని శిఖల 800 


కగ్గమె యండండ యాజుడిపొందు ; 


దిగ్గనలేచి భీతిల్లి శయ్య(వాలు ; 
గోరికెలాతనిం నోరి లేశ త్తం 


కలా శ్ర కాండము, 155 


గూరుకుం గానక కొందలమందు, 
ఈభంగి మదనాగ్ని నెరియుచు నున్న 
నాభామ చెలియ కుంథాండునివు[తి 
చిత రేఖనువేర జెన్నారు లేమ 
మై[తివాటించి తమ్మ న. సమాః 


=: చిత్రశేఖ ఉపాకన్యను నూరార్చుట :__ 
కక ఇదియేమి నిచంద మెలదిగబోండి ? 
మదిలోన నీకింత మరు తేలిటికి? 
వల చింతించెదవేల మూర్చిన్లి 
యేలనారట. బొం చెదిభరాజగమన ? 
ఫురువముండు సిత్రోడ భోగించినట్టి 
మురిపంబుదోంచె నీమోాముడామెరను 
బొరి. బోతుటీలకుం బాలియంగ రాని 
వరహర్శ్య్యముసకు నెవ్వండు వచ్చెనబల ? 
పడుచుకూంతుర ! ఇట్టివని యట్లువుకై 1 
ఎడసేసి నాకేల యెజింగింపవైతి ? 
ఎవ్వనిం/గనుంగొంటి వెవ్వస్‌ంబొంది 
'తెవ్యండు నా జీడీసాహనంబు! 810 
వనిత ! సీమదిలోని వగ పెల్ల ందీర్తు 
నను వింతసేయక నాకెజింగింవు 
మనిన నెచ్చెలిజూచి హరుషంబు సిగ్గు 
ననుకంపయును వోప నయ్యం తిపలిశె, 


186 ద్విపద భాగవతము, 


వి ఉపాకన్య చిితనేఖతోం దనన్వప్న 
వృత్తాంతము. జెప్పుట నా 


(4 ఈ మేడ పై నుండి యేని(దవోవ 
యేమి చెప్పుదు నీకు నిగురాకుబోడడి | 
సీలవర్ణ మువా(గు నిడు చగేలువా(డు 
వాలారు చూవ్రల వలనొొప్పువా(డు 
రతినాయకునకు నారనప్రుత్రుండాక్కొ. ! 
ఇతండు నాసౌభాగ్య మేపారుంవాండు 
కలలోన నే తెంచి కాయటం జేర్చి 
చెలగి చిత, జుకేళిం జిక్కి.0౦చె నన్ను | 
ఇతనితోం గలసి పేరడిగి మాటాడు 
తతి పాపి నాసిగ్లు దాప్రురంబయ్యె 
నంత మేల్క_ంటిని యతండంతేం బోకు 
నంతరంగములోన నడ(గి యున్నాండు; 
కూడపాయుట ననముకొసెగాని వానిం 
గరూ*యుండెడు వేడ్క కొనసాగదయ్యు ; 
నతని, దో తేకున్న నంగజా స్ర్రముల 
ధృతిదూశి. (పాణంబు  తెగివోవం గలదు 820 
యేమిచేయుదు *' -నని యిల వాలి యున్న 
యామెలంతనుగని యాన _పలికె, ' 


ఎః చిత్రశేఖ చిత్రవటము (వాసి ఉపాకన్యకకుం జూవుట :--- 


కటకటా! కలలోనగన్న రాకొమరు ' 
నెటుపట్టి - తేనచ్చు నే ముద్ద రాల ! 
లు ద 


కల్యాణ కెండము, 187 


వతరుణులయందు నిటువంటి తలంవు 
యే తెఅంగునంజూచి మయెజులము వినము, 
పీకేల ముచ్చట! పకిల జెగడ? 
వీకిల వెనుంబడ సీరజవదన? 
మూ డు లోకంబుల ముదితయీ. దొల్లి 
వాడిగా నెజటుగని పురుషులు లేరు; 
నాకౌనలంబున నరవ రో త్రముల 
పీకు జూ పెడ జూడు నిఖల గోకాన! 
. వచ్చి పొందిన భూపవరుని సీ(మోాల- 
దెచ్చి పెక్షైద నింత ధృతి. జిక్క_ం బట్టు” 
మనిపల్కి_ నవ్వుచు నాచి(త్ర శేఖ 
పనుపడ నొక చి(తపటము సంధించి 
నకలలోకంబుల 3ననాథసుతుల 
నకలంక మతి (వాసి యబలతో ననియె, 
సీతలంఫుననున్న నృపకులో త్తంసు. 
జే తెజంగో (వాసితిటుజూడు మనుచు; . 880 
పాతాళ వ*సుల. బన్న గాధివులం 
జాతుర్యగుణుల రాఠుసకుమారకుల 
నలకూబరాది యున్నతయశువరుల 
నల జయంతాదుల నసు”-ధివుల 
గరుడ ఖేచరసిద్ధగంధర్వవరుల 

వరునతో వేక్వేర వనితకు. జూపి; 
భూలోకమున రాజపుతులం జూపి; 
ఆలోన( గురుపాండ వాదుల. జూపి; 
తయాదవపీరుల నంవజు. జూపి; 


188 ద్విపద భాగవతము, 


ఆదినారాయణు(డగు కుం జూవీ; 
అనువూనపడి మాడ నంత (పద్యుమ్ను. 

గని యీతం. డాతంజే కాంబోలు ననుచు 
మనములో శంకించి మరియని రుద్దు( 

దనుకాంతి రూపంబు. దస్పకం జూచి 

త లంఫులోపలి కారి తట్టుముట్టాడ 6 

బులకించి తిలకించి పూబోడి పలికే, 

కలలోన గన్న చక్కని వాండె వీండు! 
కలయల్ల నాకు నిక్క_ వమయ్యె చేయు! 

సీ కాశలంబును సీ దయా గుణము 
స కూర్చి పెంపును నీ వచోరతియు 840 
నాకంజసూతికి నలవియీ పొగడ? 

నాశెవ్యరిక దిక్కు నలినాయ తావీ.!”” 

అని పల్కి యంతంత యతిశయం'బై న 
మనసిజానలము _పైమలసి మట్టాడం 


4 


తో 


డన్ను దా సిటు క ధర (వాలియున్న 
యన్నాతి బోధించి యల్లననె త్తి 
కన్నీరు దుడిచి యంగంబెల నిమిరి 

ఇకా, 
చన్నార నెయ్యంబుం జిలుక నిట్లనియె. 


ణా 


: చిత్రలేఖ తనమాయచే నబిరుద్గుని యపహరించుట : 


“పెదలి! సీదైన భాగ్యంబు కతన 
యాదవో త్తముంజై న హరిపొ (తుండటబ్బె! 
ఆ సుందరాకారు నర్శిలి దెచ్చి 
స్‌ సమ్ముఖము వెసి నెమ్మివాటింతు' 


కల్యాణ కౌండము, 180 


వెజహయుమనిపల్క్‌. వెలది బోధించి 

తెబువ మాయాగడి దినమున కెగసి 

రాజీవ నేతి సుర వీతంబగుచు 

రాజితం'టై న ద్వారక కేంగి యందు 

యువిదలతో గూడి యుద్యానభూమి. 

దవిలి రతి[క్రీడం దనిసి నిదించు 

యనిరుద్దుం గాంచి మూయలుం గొల్పి యొత్తు 

కొని వియద్దతి వచ్చి కోర్కు_లు బొదల 850 
బాణతనూజ మంచము కేవ. బంచ 


ators. అసిరు పండా ఉపాకన్యతో (గీడించుట వము 


చాణునందను నుంచి పశుతుక చనియె, 
అనిరుద్దుం డంత మాయాని[దం దెలిసి 
కనువిచ్చి పరికించి కనక తల్బ్పమున. 
దనకు చాప లత దలయాపు సేసి 
కనుమోడ్చి ముఖ చం(డ్ర కాంతులు వొలయ 
జక్క_వ కవంగప్పు జలజమో యనగ 
నొక్క_ కేలున నురోజంబు లదిమి 
కలయ. గంకణమణిగణమరీచికల 
మలయుచు దినద్యులి మాయంగం జేయ. 
డనబోంటి మూటల. చాపంబుం. దీరి 
మనమూరడీలి యాదమజచి ని(దించు 
నయ్యుపాసతి. గాంచి యంతరంగమున 
నెయ్యంపఫురనముబ్బి సీటులు వొడమ 
నంఠండ కనుగొని యంగడజాస్త్రముల 


ట్రా 


140 


గంది నెమ్మది. దమక ౦బగ్గలింపం 

గదసి కేలునుగేలుం గదియించుటయును, 
అదరి మేల్క_ని లేచి యంగంబు. వణంకం 
గుచభార మెడలంగ. గానసియాడ 6 
గుచకుంఛములం జేల కొంగున నదిమి 860 
లమ్మసుతుని రాజ్యలవ్మీ యో యనలో 
పక్షులలో చన ప్రభలుప్పతిలంగ 

శయ్య పె డిగి నిల్చి జలజాత నేత్రు 
నయ్య్యాదవో _త్సము నర్థి సక్స ంచె, 

ఇరువుర చూప్రులే యీపారం దనకు 
శరములుగా. బంచశ రుండేయ. జొచ్చె! 
ఆలోన ననిరేద్ధుండా లోలనయన. 
గేలులోలునం బట్టి గిలిగింత వుచ్చి 
చెక్కు.లు బుడుకుచు సిగ్గుం బోగొట్టి 
(గ్రక్కున నందంద కౌంగింటం జేర్చి 
మాటల మజిగించి మక్కుువం బెంచి 
కకాూటంబుం జవిం జూవీ కోర్కు_లు నించి 
యిది'రా(తి యిదిపగలివి సంధ్య (వొద్దు 
లిది ఏంతతావని యెొజుంగంగ రాక 
యకుటిల[ క్రీడల నఖలభోగముల 
నొకనాల్లు. నెలలుండ నొక్కనాం డెజీంగి. 


—_: అంతవురవాసులు చాణాసురునకు ననిరుద్ధుని గుతీంచి 
తెలియపర్పుట —— 


యంతఃవురజనాళి యరిగి బాణునకు 


ఛి 


కల్వాణ కాండము, 141 


నంతయు చెతింగింప నతడు గోవీంచి 
చనుచెంచుచో లీల సౌధంబు మందం 
దనకూశతుతోడ నాదట జూద మాడు 870 
వనజాతశే(త్రుని వనమాలిపౌ(తు 
నసిరుద్ధు వి్ష[క[మయనిరుం్శ దు గాంచి; 

తన కెలంకుల నున్న దనుజుల. జూచి 
చని యాదురాత్తుని. జంపి రండనిని” 
వారలు చనుదెంచి వనజాత న్మేతు 
సిఠరనంబున. బట్ట నెంతయు నలిగి 
పరిఘంబు. (దిప్పి యప్పగతుల నెల్ల 
ధరణిం గూల్పుటయు నుద్ధతే చాణుండలిగి 


వ 


ఆనిరుద్ధుని నాగపాశములచే చాణానువుండు బంధించుట ౩ 


యని రుద్ధు నాగపాశావళిం గట్టి 
సెనుపరి చెజనసాల. బెట్టంగ బని చె, 
అనిరుద్ధుం డని రుద్దు. యున్న భంగి 
గని యుషొక న్యక కడు. జిన్నజోయి 
యతిదుఃఖపరవళ మై చశేయుంబగలు 
నతనితోడిడె లోకమే యుండె నంత, 


—_ నారదునిచే ననిరుద్దుని యునికి. దెలిసి (శ్రీకృన్లుడు 
సైన్యముతో కోణితవురిని చుట్టుముట్టుట :--- 
అక్కడ ననిరుద్ధు నాతోంటలోన 

నెక్కడ పోకయు సెటులంగ లేక 

బలభ (వమురహరి(ప్రద్యుమ్నుముఖ్య 


142 


కల్యాణ కాండము & 


లలమి దిక్కుల నెల్ల నందంద వెదకి 

కానక యంతయు. గళవళంబంది | 
మాననంబుల దుఃఖమగ్నులె యుండ; 820 
కోరి కె లాట౦బుం గూడుగా మెలంగ 

సూరివంద్యు (డు (బ్రహ్మనుతు(డు నారదుడు 

హరి నన్ని ధికి వచి య" వద్దు వార 

Mos కం. జెప్ప క i 

ఏసి వృష్టి భోజాంధవీరులతోడ 

ఘనయోధరథ వాజికరులతోడుతను 

బలభ (దసాత్యకి(పద్యున్ను సాంబ 
జలనత్యకృతవర్శసారణులాది 


ఉ్వాదశామ్‌ హిణే దళసంఖ్యత్‌డ 


యాదవరత్నంబు సారి జండు వెడలె, 
దళములు నడువంగ ధారుణి వడక! 
జలధులు కలంగెస”కాచకమగ లె | 
హారియును నిట్లు నిత్య(పయాణముల 
నరుదెంచి రజతా[ది య_త్తీరభూమి 
స్థాణునిచే రఖీతంజబై వెలుంగు 
శోణికప్రురము ముచ్చుటు విడియించి 
యుపవనంబులు రాల్చి యూళ్ళను గాల్పి 
చపలత బహుజలాశయముల. బెజుచి 
"పెరయాంగ నందంద చేర్చి నపగిడి. 
వురిక్‌ టలగ్జలద్భుతము గా. అట్టి 890 





1 కలపకు” నా విచార్యము, పేర యుండు నేమో? 


ద్విపద భాగవతము, 148 


క్‌రును వారును వెనంబోరయజాచి 
మారులందటు భ య(భాంతులై నిలువ 


అ య సక వా 


పనిగొని రుదుడు * కాణుని వీడు 
గొనగొని నేంగాచికొనియుండ నిట్లు 
పగతురచే భాదపడుజె:ు జాతు 
కాగిడి సై న్యంబుల పీరుగావింతు * 
ననిపల్కి. పటవహామవోరావ మొలయ 
వినుతలీలల మసోవృవభంబు నెక్కి 
ఈూలపకినాకాదిసునిసి తాయుధము 
లాలోన భయదనలార్పులు. బర్వ 
జాలక రాళ వి శాల రావముల 

ఫాల నేతుండు మహా(ప్రమథులుం.గాలువ , 
బహుభూతభేతాళ పై శాచకోబ్లు 
నహితభీకరలీల నలమింతోనడువ 
గినిసి ముందజుం గా ర్రిశేయుంటే బేరం 
జను దెంచి యాడవ సై న్యంబుం దాకే, 
సాత్యకి చాణుతో నమరంబు సేసె; 
నత్యుద్యగత వీరులందజు దొరసి 
వారువీరన కెల్ల వారును. జేర్చి 
పోరాడీర పురులన (తవం చవరాడ 900 
నప్వుడు బ హళ్ణుదులంతరికుమునం 
దప్పక నిల్చి యుద్ధము. జూచుచుండ 
పరశుతోమరగ డాపట్టినమునల 


144 


పరిఘుముద్దరశర (పాశ ఖడ్డముల 
ఘనరోపములతోడ గదిలిశా తవులం 
దునిమియు నలిచియు దూర జీయుచును 
బటుకా( ద్రయా ధనిర్భర లీల మెజయం 
జటులత నిరువాగు నరియ కాంబోర 

సడ లను వాయములు సామజంబులును 
పడీయి శేరులు వీరభటకోటి గడా, 
కాలువ'లై న ర క(పవాహముల 
గీలాలములం గన్ను గిలుపుచు నవ్వు 
తలలు తావురలు ; నుద్దతమాంసమడును ; 
తలమెదళ్గు పులినతట |ప్రచేశములు ; 
పెనుపారం[ బేవులు బినగనమావాములు ; 


3 


తనరారు శేశనంతతి శె వలంబు ; 


రా లినమణికోటి రకోత్సలంబు ; 

సిలాబ్దసరములు నెలకొన్న లేంట్లు ; 
ఘనరథాంగంబులు కనుఠనంఘములు ; 

ఒనరు వింజామెరలొగి మరాళములు ; 910 
త్ర లకొన్న భాతభ తాళ వర్ల ౦బు 

జలపవీ. నివవామె జలశెళింబేలి 

కొలను చండంబున. గొమరగ్గలించి 

కలను జూడగ భయంక రమయ్యి నవుడు ! 
(పమవబలంబులు పటుశ క్రి మెజుసి 


కవులనాభుని సేనయగారింపందోొడ 


శల మెదడు సపెండెలు గట్టుపులిన జేశములు 


10 


కల్యాణ కాండము 145 


విద్యు(త్సభాభాన ఏవిధశాణములు 


—: | పదు(మ్ను గుహుల వగందంయుదము 
(ద్య పా 


(పద్యుమ్నుండాగుహు ప్రై నాటవేసె; 
ఆతండు కోపించి హూరితనూభవుని 
శీతుదండము విల్లు గృత్తము సేయ 
వేజొక్క_విలుగొని విష్ణునందనుండు 


నూజుశూణంబులు నొవ్పింప గుహుడు 


ఘనళ కివైవ ని ర్భాతశతంబు 

చనుదెంచుగతి వచ్చుచటులత. జూచి 

యరదంబు దిగినిల్వనాతసి వక్ర 

హరుల సూతుని లేరు నడగించి చనియు ; 

రతిపతి యొండొక్క రథమెక్కి గుహుని 

నీితథరంబున నేయ శిరమును నురము. 

బగిలి నెత్తురు (గమ్మార్యబబలగా్యతంబు 

చిగురొత్తు కింశుక చెల్వు వహించ ; 920 
సేనాని పజచుండ(జేరి యా[పమథ 

కేన (బద్యుమ్ను డు పంజాడందొడంగ ; 


టనే వాలివువ్పదత్తుల ద్యంద్వయుద్ధము పయ 


వాలి వుప్పడత్తుని నాటు బాణముల 
చవెలగయేయంగ వాడు చేయార్చి మర్చి 
యిరువది బాణంబు లేసి నొప్పింప 
పరువతకోర్సి యాబలభ (దు డలిగి 


146 ద్విపద భాగవతము, 


' మేటితూవులు నూజు మేన (గుచ్చుటయు 
నాతండు గడంగొని యవనికి దాంటి 
సూతాశ్వరథమును జూర్జ్మంబు చేసి 
తల(చేయ నడువను ఛా(తిపై(వ్రాలె 
కులికంబుం డాశిన కొండ చందమున; 


పై కాణపు తుండు సాంబునిపై (గ దియుట ప 


బాణఫు[(తుండు సాంబుకై నార్చియేడు 
శూణంబు లేసిన బద్యాతసూనుం 
శాతనిమో(దం బదాటుబాణంబు 
లాతతంబుగ.శేయ నతడు కోపించి ; 
వాఠరుల నాల్లిటి(జంపి యాటుబాణనుల 
నరదంబు సూతుని యవలీలంగూాల్బె, 

పలు[ దుంచుటము. బెంపు విడువక (వాలు. 
బలుకయుం గొని మోదం బారు తెంచుటయు. 980 
గని బాణసూను(డు కంపించి తేరి, 
వెనకకు జాటీయు ద్వేగుండై పజచె ; 
బాణుడు సాత్యకి సె నార్చి వేయి 
శగాణంబులడరింప. బటుశ కి నతండు 

కినిసి తచ్చరముల. గృంతము(శేసి 
ఘనశరంబుల మోము గాడంగ నేయ 
సూనిన ఖన్నమై యొక సాయక మున 

సె నేయు నృక్కించి కరి నడచి ; 





12 "కీపాదముకన ్పడుచు న్నది, 


క్‌ ల్యాణకౌండము, 147? 


ఎ? (శ్రీ) కృష్ట వాణాసురల ద్వంద్యయుద్ధము మ 


చండాంకుదక కర చటులంబులనగుచు 
మండితదోర్హ్షండమహిీమ దీపింప 
(శ్రీరవ్యుతర మేఠరుతిఖర వూ యనంగ 
ఇారుకిరీటనిశ్చల కాంతి నిగుడ 

లలి తాంబుధర తటిల్ల తిక లో యనగ 
బలిసి యు(గాయుధ పభ లుప్పతిల(౫గ 6 
డాశునయబూర్ల సుభాంశుచే నైన 
(పాకటముక్వాతప తంబు వెలులో. 
(బథమాదిం దో తెంచు భానుడో యన 
రథ మెక్కి. గర్భదుర్వార వేగమున 
పహారిమోంద జనుచేర నగనికేతనము 
మురిసి కూలుటయును ముదమంది(మదిని) 940 
కలిగాం గదా! నాకు గదవరంగమున. 
లుహంబుతోం చేతిగమి తీటమాన్సి” 
నని మురారాలిపై నంబకాష్ట్రక ముం 
జొనుపుటయును శౌరిచూచి కోపించి 
పటుతార్జ ని రు క్షబాణ డాలముల 

ఏట తాటముగ దెత్యేవిభు నేయ నతండు; 
యేనూబణు చేతుల జేనూబజు పఏిండ్లు 
బూని నానాన్ర్రముల్‌ పారినేర్చి నారి 
దొడిగి పల్లేసినం దొలంగక వాని 
నడువు నే తునుమూడె నలినలోచనుండు 
తొడిబడ విండ్లన్ని దునిపి రథములః 
బాడిసేసి సారధిం బొడవడగించి 


148 


ద్విపద భాగవతేన, 


...-.యరదంబు. దునుమాడీ యార్చియా స్త్ర 


శరముల మేను జర్భృరితము చేసె, 
కడుందుర్లు గుట్టినక రణి మే నెరియ 
నొడలు పెన్నెత్తురు భొలుక నయ్యసుర 
మరరిమాడక పార మదనారి యంత 


== పీసొకీ కృమ్ణునితోం బోరాడుట 4. 
వారం చాలకే బహువీశా వావళితోడ 
యాదవవీరులు నసుర వీరులును 


నాదటం బోరాడ నతిఖీషణముగం.. 950 


గ మలాత్రు సెనలగ్గలికమె తరుము 


(బమథసేశలు భూతబలమును దిరిగి 
జడలు వీడ మేను జళుకంద కాళ్లు 
వడవడ వణంకంగ హె తెర లెండం 
'బెదవులు దడవుచు భీతి. బెల్లుటికి 
యదవద పబిచె నాహరుండున్న కడకు; 
పజ తెంచు సేనల భర్లుండు జూచి 
వెబవకుండని నిల్పి వృషభంబు నెక్కె ; 
గరుడ వాహన యతగణముల కంత 
నరభనంబున మహానం[గామ. మయ్యె! 
దిక్కు_లాక్క_ట (మోసె దిగిభంబు తారా; 
చుక్క లెల్లడరాలె సనురకోటి వెజచె, 
(బహస్టిదిసంయమి (పతతి భీతి ల్లై; 
(బ్రహ్మాండ భౌండంబు పగిలినట్లయ్యె ! 
హరుండు పీనాకమునందేనుశరము 


కల్యాణకాం ణము. 149 


- లురుముస్థి సంధించి యుర మూడ చేయ 
హారిశార్త నరు లగ శ రాష్ట్రక్షము 
వారుమో (శ వెననేసి యార్చ్చిన. గిలి 
వాశుప తాశ్ర్రంబుం బశుపతి (వేయ 

నాకౌరి యేసె నారాయగా స్త్రంబు, 960 
ఇరువుర శరములు నెలమి నొండొండ. 
బరుషమై రవికోటి పడిన చందమున 
జాయచు. బేర్చి మంటలు మింట నంట 
(వమోయుచు రెండన్ర్రృములు శాంత మయ్యె, 
(బహో ఇప్ర్రుముడరింపం బంకజబోదరుందు , 
(బవోద్ర్రుమున శాంతపణజ చె నావారుండు, 
ఆరూధఢ గలి హరుండనలా నస్రు) మేయ 

వారుణా (న్ర్రంబున వారించె నది, 

జలజ చబాకామున. కాూహాణవర్ష ౦బు 
గలనొని యడరింపగా( గృమ్డం డలిగి 
యురగ బాణంబేయ నురక మురారి 

గ రుడాన్ర్రమున డానిఖండించివె చె, 
వారణేజ్యలబాణవవాననత్వమున 
నారు[ద్రుండడరింప న(ద్రులం బగిది 
దారుణంబుగ మ త్తదంతులు గవియ 
నారసింహ్మోన్ర్ర మున్నతిం (బయోగించి 
ఘూోరకంఠీరవ కోటుల చేత: 

గోరి యాకరికోటిం గూల్చె నాశెెరి, 
అంతట వారుండు కాలాంతక మూర్తి 
యంతయు హరిజూచి యెనణగ రోవమున 016 


150 ద్విపద భాగవతము, 


దాపజ్యరలబు నుదతి. గూర్చి యేయ 
థి 
చపార నదిసేన నెరియింప( బొచ్చె, 
ఉప్లజర మువచ్చు నురునవడిం జూచి 
౯ 
నపవానముందొడి వారదిచోడరుండు 
దం (ఆ ౧ 


ము కీత్రజ్వరవీడితమొ తాపజ్యరము (శ్రీకృష్ణుని శరణు వేండుట :-- 


శీత్రజ్వరంబు: జెచ్చెర నేయుటయును 

భూతకోటులు భయ భాంతి గంపింప 

తాపజ్వరంబు 'మేనుందప్పక కదియ 

వాపోవుచును వచ్చి వారిజోడరుని 

బదములపై (వాలి (పణుతింపం దొడంగె; 
5 యదువంశవల్ల భ! అఖిలలో కేశ! 

కారుణ్యమూ ర్తివి కంజూత న్నేత! 

వారిబోదర! భ_క్తవత్సల' కృప! 

నెట్టున నీశకి సిఖలజంతువులం 

'బుట్టింతు రశీంతు పౌలియింతు వీవ! 

_పకృళియు. బరువుండు పరమ శాంతియను 

వికృతులనానీవ విశ్వలో కేశ య 

అని నన్నుతిం చెడు నమ్ముహ జ, రముం 

౫నుగొని పలిశె నాకమలనాభుండు, 
“సీవేల వెజచెదు! సీ వున్న యడల 

సేవ నపథ్యంబు సేసిన చారి | 980 

గారింవు మి సీకథ విన్నయట్టి 

వారి. బొంథఠక నివు వ_ర్తింపుచుండు.” . 

శీత్రజ్యరంబంత శవ మేను సోంి 


క 


కల్యాణకాండము. 151 


 యాతతజాడ్యంబు నావలింతయును 


క్‌ 


ఘనమైన యాతన గంపంబుం గదిసి 
కనుమోడ్చి నిదించుగతి నుండె నంత; 


ఎ? అంవిక (శ్రీకృన్లునిం (లార్థించుట ను 


అంబర శేశాంగమర్థంబుం గన్న 
యంబరాంబర జగశంబ యే జెంచి 
కరకరిం బోరు శంకర జార్జ ధరుల 
నిరవురకడంజొచ్చి యపార నిలిచి 

హారి మోముంజూచఛి యిట్లని నుతియించె, 
వరడ! జగన్నాథ! వసుదేవప్రుత్ర! 

"దేవ దేవా రాధ్య! దివ్వస్వరూప! 
గోవింద! మధువైరి! గోపాలవంద్య! 

నీవు మేల్క_ని చూడ నిఖలంబుం బుట్టు 
సీవ్ర ని్మదించిన నిఖిలంబు నడం! 
మాయచే నఖలంబు మవూయగాపంచు 
మాయన్వరూప! చిన్నయ! హృషీ కేశ! 
మూండుమూర్తులు నీవ మొగివానిమోండ 
పోడీగాం బెరిగాడి పొడవవు నీవ 990 
బాణుడు తనకు సద్భమ్మంుగాన 

స్టా ణుంాతనికినై సవురంబు సేసె; 
భ_కృవత్సలుండగు పరమాత్మ నీకు 

భ కృుడుగాని నిపగవాండు గాడు 
ఇతనికి నీకును నేమి భేదంబు! 

హితమతి. దలపోయ చేకరూపంబు! 


152 


ద్విపద భాగవతేము, 


సీనామమే(పొద్దు నిష్టతో జపము 
వూూని యనుష్టింతు బుండరీ కాత ! 
నను జూచియైనను సాగక ంకణుని 
ననుకంప వీమీంపు” మని సన్ను తింప 
నాతతజయశాలియైన కృష్ణుండు 
శ్రీతజరము మాన్నెం జెచ్చెర నంత, 


—:! వౌాణునస చెండవ యుద్ధము నా 


అంతయుం గని 'బాణుడట రథంబెక్కి 

యంత కాకారుంజై హారిమో (దం గవిసి ' 

యురుతర క నక వ్రుంఖోజ్యలంబై న 

శరపరంపరలు భీవణముగా. బొనుప 

వారి వాని బాణంబులవలీల+ దునిమి 

యురుకాూణ మొక్కిట నుర మేయుటయును; 
(కమ్మర నారా (కన్నన దెలిసి | 
తుమ్ము న స ఐక్యము ల [నాంచ్‌ 1000 
భల్ల మొక్క_ట వామ భౌగంబు నొంప 

విల్లూడి పడుటయు విన్లుండు కనలి 

ధారుణి వడక పాతాళంబు పదర 

వారాసి కలల దిగ్భలయంబు పగులం 

డారలు డుల్ల నుళత్తానచ(కంబు 

డారుణశ క్రి చే దనుజని నై చె! 

అరమంట ల_దంద యెగపీ మిన్నంద 

నురుము చందంబున నురుభోవ. మెనంగ 

గుణి స. | కుప్ప లై పడగ... 


శా 
Ca 


చ 


కల్యాణకౌండము, 15 


నటీకిన| కియ భీషణ స్ఫూ ర్రీ మెజయం 
టక కేయూరకంకణహేతిరుచులం 
బటుతరంబుగ జబాణుబహులు నణుక. 
గని నీలకంఠుడు కములాత్వు కడకు 
జను'దెంచి భ_క్ష వాత్పల్యతేం బలిక 
విశ్వజగన్నాథ! విశ్వరూ పాఖ్య! 
పకపక (ర. విశ్వనంవోర | 
వేదాంగవాహన! వేదాంత వేద్య! 
వేడగోచర! సర్వ వేదాంతకృష్ణ! 


అవని ఛారముమాన్స నసురాళిం దునుమ 


నవతరించినవాండ వంభోజనయన! 1010 
సీవాదిమూ రివ నిఖలమూర్వులును 
సఏీవేకాకొండక నెటిజూప గలదె! 
చాహాసురుండు నాకు భ కుడు లె 
చాహులన్ని యు దుంప బంతంబుగా న , 
ననుగ ఎః జూచి మన్నన నాల్లుచేతు 
లునుపవే యనుటయు ను(గాతుం జూచి 
గరుడుని డిగి వచ్చి కఠ కంథధుజీలుం 
గరముల. గీలించి కమలాముం షనియె, 
సీ భ క్తుండన నేల? నిగిడీరే: (పొద్దు 
మాభ కం డీత(డు మా[వొంతవాండు 
మాన్యుండు (పహ్లోదు మనుమని కొడుకు 
ధన్యాత్ముండగు బలితనయుండు గాన 
సీతని కరుణించి యిచ్చితినాల్లు 

కేతుల్యు నినువూజ సే నెడికొజకు 


154 


క్క 


' ద్విపదభాగవతము. 


నీ కులు వారు నెణి మాక్కువియులు 
మాభ కృులగువారు మరి నీకు (ప్రియులు 
గాక చెందును వేరు గలదయ్య మనకు? 
(శ్రీకంఠ!”” అని పల్కి శివుని వీడ్కొ_లిపీ 
చెలువార నాలుగు చేతులు(డక్క._ 
బలితనూభనవు వేయి బాహువుల్‌ (తుంచి 1020 
యేచి నెత్తురు(గ్రమ్ము -జీపార మేను 
పూచిన మోదుగు. బాలువారు సతండు 
హారిపాదాంబుజముల కండంద (మొక్కి 
పరమనదానందభరితు.డై పలికె. 
ఆదినారాయణ! అఖలనన్తునులు 
వేదాంత విదులును వెదకంగ లేని 

భ్‌ వదీయ( శ్రీ) పాదపద్దయుగ్భంబు. 

దవిలి కొలువగలంటి ధన్యుండ నై తి! 
అన్ని చేతులు నేల యూశానుపూజ 

కున్న చేతు లెచాలు నుర ణేంద్రశయన | 
అని పల్క_ విని బాణు హరి జాయణీలిచి 
తనువెల్ల నిమి5 ఖేదంజెల్ల మాన్ని 
యమరతగమును (బమ థాధిపత్యమును 
గమలామషుం డిచ్చిన గ డునంతసి ల్లి, 


మ్మ ఉసాక ల్యాణము ను 


బలివ్లు[తుండును నాత్సుభ వనంబునకును 
బలకృష్ట సాత్యకి (బద్యుమ్నముఖలం 
గొనిపోయి పూజించి కొమరారు వేడ 


కల్యాణ కౌండము, 155 


ననుపమ మణి భూపణాదు లర్సించి 
యయ్యు పాంగనతోడ ననిరుద్ధు( దెచ్చి 
యయ్యాదచాఢ్యుల కర్థి (మొక్కి_ంచి 1080 
నకలవస్తువులును సమకూర్చి తెచ్చి 

(పకట మంగళ మైన బలుమాహూ ర్భమున 
ననిరుద్ధయువలకల్యాణనై భ వముం 
బెనుపారం జేయించి పెంద్దంటిలోన 

నందజ భత్యుభోజ్యాది వస్తువుల 

నందంద తనిపి యాయనురాధివుండు 
వేయురథంబులు వేయుయునులులు 
వేయువాజులం బది వేలు భేనువుల 

బహుర త్నభూపణ[(ప్రముఖాంబర ముల 
బహుళ దాసీజన|పముఖనంపదల 

నల్లుని కింపార నరణంబు లిచ్చి 

యుల్లముల్‌ చిగురొ త్తి యొప్పారు వేళ 
ననిపిఫవు తే ర నాయావవో త్తముండు; 
అనుకంపచాణు. గృ తార్థునిం జేసి 

మన్నిం చివిడొ_ ల్సి మహితసంపదల 
నన్నయు. దానును సరిగ ద్వారకకు, 

అని రుద్దుండునుషయు ని త్యానందలీల 

మనసి జ్మకీడ నెమ్మది నోలలాడి 

రీవ్రుణ్యక థ విన్న నిష్టసౌఖ్యములు. 
(చావించు భవరోగచాధలు మాను 1040 
ధనధాన్య బహువు[త దా రాభివృద్ధిం 

._ డనరారకృష్ణుడు డనలోకవిచ్చు 


156 


ద్విపదభాగవతము. 


నని చెపుటయు విని యభిమన్యసుతుండు 

వినుతుండై శుక యోగివిభునకిట్లని యె, 

ఘనపుణ్యు(డగు హారి కల్యాణకథలు 

విని కృ తార్థండ నైతి విమ్ణుండు వురియు 

ఛారుణి పాలించి కంకర నల 

చేరీతి విహరించె? నెటీంగింఫపుండొ”నిన 

మధువై రికథలవాజ నసగోచరము 

లధిప! వర్పడ వినుమని చెప్పడొడ(* 

అని యిట్లు నిత్యధ ర్యారంభు పేర 

జనలోకనవ పారిజాతంబుఎేర. 

జతుర కళా పూర్ణ చం దుని పేర 

నతులవై భవనిర్ణ రాధీశుపేర 

శోభిత నవరూవనూనాస్తు 9 జేర 

నౌాభళమం(తికందామాత్యు పేర 

గోరి భరధ్యాజ గో(తనంజాతు 

ణశారూఢ మతి నయ్యలార్యనండనుండు 

శృంగారర నక ళా (శిత వ చోధనుండు 

సింగనామాత్యుండు చెలువగ్గలింప 1050 

సలలితరసభావశ బగుంంభ నల 

వలనొప్ప( శ్రీ భాగ వతప్రు రాణమున 

మవహానీయమగు దశమస్మ_ం౦ధసరణి 

విహితలీలలనొప్ప విన్గుచారి(త్ర 

మారూఢభకి, కల్యాణ కాండంబు ' 

నారవితారార్మ_మై యుండ (చెప్పె, 1058 
కల్యాణ కాండము 'నమౌా_ప్తము, 


శ్రీరస్తు, 


శుభమస్తు, 


దిషివదభా గవతము. 


జగదఫిరత కాండము. 


rd. 3 eg 


(శ్రీరమ్యుండగు ఫవుండరీకలోచనుండు 
దార కాపురినున్న తజీనొక్క_నాండు 


ని నృగుని శాపవ్బి తాంతము mm 


సాంబుండులోనుగా నక లకు మూాళ్లు 
నంబుధథీతీర విహారణ్యభూమి 
మృగయానురకు ల మెలంగచు. డప్పీ 
తగ నిజ్హక ందువ. దడయక వెదకి 
యొకనూతిలో నొక్క_యూసరవల్లి 
వికలమైపడియుండ వెజంగంది చూచి 
క! యొన్నడువాడ గాన మిట్టిగా_తంబు 
నిన్ని వ న్నెలుగల యానరటంబు 
కటకటా! ఈ కూపగతమైనడనుచు. 
బటుశ క్తి నండజుబట్టి యాడ్వంగను 
చెడలకయుండిన వెన్ను నితోడ 


156 


శ 
Ca 


ద్విపద ఫాగవతము, 


కడు వేగంజెప్ప నక్క_డిశేగయటెంచి 
కూపగతంబై న కృకలానకంబు 

(శ్రీపతి వీవీ,చి చేతను దివియ 

నది దివ్యవురుషు..డై నంబుజోదరుని 
వదపంకజములకు భి కి (మొక్కుుటయు 
హరిజూచిపలికై * వుణ్యాత సీకి ట్టి 
నరటజన్మ్మం బేల నమకూ రె ’’? అనుండు 10 
అనఘాత ' నృగుండ నివ్యాకువంశజుండ 
జెనుపడ సంపదం బేర్చినవాండ. 
దారక్‌ంయబులు వృష ధారలు నిసుక 
వారాసితరగలు వడినెన్న వచ్చు 

గాని నే వి|పనంఘములకు నిచ్చు! 
భనుసంఖ్యలు గణ తింపంగ(ంజూల 

నొక పుణ్యదినమున నొకవి(పవరున 

కొక గోవునిచ్చిన యురక యాకుట్ణి 
(కమర నామంద గలసిన నెబుంగ 

క మ్ముత వ్‌ొక్‌ (బాహ్మణాథ్యుని ర్‌ గ 
మును థారకొన్న యామునలి (బాహ్మాణుండు 
తనకుట్లై తప్పినం దడవుచు వచ్చి " 

యా విషవ్రనింటిలో నేపహారుచున్న 
గోవును గొనిపట్టుకొనిపోవ నావి 

యేమి కాజులు చెప్పెదీ కుణ్తి నాకు 
భూమిాశ్వరుండు ధారపోసినవాండు 
రాజునే మును పరి గహముంగన్నాండ 
యాజగంబెజటులగస నాయిది కుజ యగుట 


జగదఖీరత కాండము, 159 


ధరణీశుకడకుం బోదము రమ్మటంచు ;౫” 


_“* నిరువురు నాకడ శేతెంచి నన్ను . 20 


దీవించి యిద జుం చెజగెల ¢ జెప్ప 
ఏ య 
భావించి రెండవ (శవ్మాణుంజూచి 
వేవిరప:ః మోకు వివరింపనేల 
యోోవి(ప్రునకు మొన్నయిచ్చిన కుట్టి 
తొజంగంది వచ్చినా దొడ్డలోనున్న 
డ 
యజుంగక నిచ్చితి యీావప్పుసై చి 
వెలయ సీకుల్ణి యీ వఏ(ఫ్రనకిము 
నులీయకం గొనిపామ్ము నూజుభెినువుల” 
ననవుండు నవ్వి వుండనలంబువో లె. 
గనలచుం బరుషువాక్యముల నిట్ల నియె 
ద్విజునకి చ్చిన సొమ్ము పీడ్సడ నిచ్చు 
కుజనుండు దుగ్షతి. గూలు పెక్కేండ్లు 
దర (బ£ి(గవాథన త్యాగి దుర్భటము 
పరగంగ ధపమోని పతి జంబుకంబు 
నగుదురి క్షైజ్‌గియు నన్యాయమాడ( 
దగదయ్య నాకిచ్చి ధర్శచారి(త్ర క్ష 
ఎన్ని చెప్పిన కల్తి నినంచు నతడు 
యు 


(గన్నన దనయింటికడుకం గొంపోవ 


66 


యీవి[పవరుంజూచి యిట్లంటి “నీక 
యీావట్జి మొద వేల ? ఇచెనీవ లత, 80 
గోవుల నిచ్చెదంగొని సీవ్రకరుణ 
కావ వే నన్ను దుర్గలిద్రోయ *”” కనుండు 
౧ 
ఛారుణీశ్యర ! నాకు దగ దొంగటాలు 


160 ద్విపద భాగవతము, 


“ఛారవోసెద వేట దానంబు స్‌వు 
కుణుమట్టు పొడవును కొమ్మలుగలిగి 
కెఆగగు చన్నులు తీవైనతోశ 
చక్కదనము నొక్క చక్క. మేయుటయుం 
నెక్కడ విడిచిన నిల్లుచేరుటయు. 
గోవులు బిలుచునర్శి! ని మాళిశువు 
లేప్రాద్దు వేడిన నీడనిచ్చుటయు 
కడుసాదు.నై లమ్మగతి నింటిలోన 
నుడుగక వీఛేనువుండీన జూలు; 
యిదిదప్పీపోయిన నింటివారెల్ల 
మదిలోన మలమల మటు(గుచున్నారు ; 
యీకుల్త నాకు నీ ఏవోవలేని 
యేకాజులుమ జెప్ప కిట్లాండు మాట 
నాడితి కృకలాస మైయుండు ఏ మనుచు 
నాడీ న న శాపంబి చ్చె నంత: 
వడవడ వణకచు వశినేగ యతని 
యడగుల పై (బడీ యతనితోనంటి 

(| సీకష్టజనృంబు నేనో ర్వజూలం 
చేకొని నన్ను రకీంపచే”” యనిన 

“హరి లోకరయార్గమె కృమ్ణుండనలో 
బరగు నాతని కరస్పర్శమాత్రమున 
సీకస్ట శాపంబు నింగి సీఫ్రణ్య 
లోకంబు నొందు సుక్లోక | పామ్మీనిన శ 





1ఛావోచేదవు--ఏట, ఏట=పతపాతము, 


40 


a 1జచ రి అలన 2 క ఇచి క జజ ఆ ఆ6 2 


11 


జగద ఫిరక్న కాండము, 161 


తడయక యీక స్థృతను బొంది యిందు. 
బడనిపొటులంబడి పద్మాయ తావ, | 
వేదాంత వేద్యులు వెదుకంగ తేని 
సీదివ్యచర ౯ సన్నిధిగంటి మంటి 
పనివినియెదనో కృపారసపూర్ష ! 

అని చెప్పి కృష్ణున కందంద (మొక్కి. 
కనకవిమాన నంకలితు.డై నృగుండు 
చనియి దివ్వులుకొల్వ జంభారిఫురికి 
అతండు వోయినంజూచి యద్భుతంబంది 
శతదళ నే్మతుండచ్చటివారి కనిమె. 
పహోలాహలాభీలనుగు వహ్ని కంకుం 
(గాలును వి(ప్రవర్షపుకోపవహ్నీ 

వారల సొమ్ము లెన్వరు పహారించినను, 
దారుణలీల కాధలం బెద్దగాల | 50 


మలమటంబొంది కీటాదుశై వుట్టి 


పొలిసిపోదురు కులంబును. గూలు 
నదిగాన వి(వుల యర్థమిభంగి 

మదిం జూడవలయు నెమ్మది గోరువారు”” 
అనుచు సతులు చాను నరిగి మురారి 
తనమండిరమున సంతనలీల నుండె, 


ప్రత! వసంత బుతువర్ణ నము సవన 


అంతట నశలలోకానందమగుచు. 


'గంతుని సా_యాజ్యభనలక్ర్రీ యనగ 


పరమానురాగన ంపన్న కార ణము 


"162 


ఒకీపాదము కన్పట్టుచున్నది, 


ద్విపద భాగవతము, 


విరహిమానసమహోవి జ్యేషణంబు 
శుకకోకిలాలాపసుస్వర (పదము . 
(పకటితదంపతి(వాణవల్ల ఛము 
మధుపకుటుంచి కామందిరాంగ ణము 
మధుర సౌరభ శై త్యమా ంద్య కారణము 

' (ప్రాలేయకులవార్డి బడ తానలంబు 
నానొప్పీ వనముల నవకంబు లెక్క 
మానుగాశే తెంచె మధుమాసలవ్మీ, 
తరులతావలులకు. దమక ౦బు లెక్కి_ 
పరిమళం'బె మందపవను(డు వీచె; 60 
గుముకశెక్కి_ తరులెల్ల గొనచిగురాక 
ములు (కొన్నన నవక ఫు మొగ్గ (మొగ్గ 
వలి మొగ్గ (కొవ్విరి వలవులు గులుక 
వెలిపూవు నూనూంగు పిందెలుగాయ 
కసుగాయ వులికాయ కడునొప్పు దోర 
పననుపండులు వనిపండులు గలిగి 

తరువు లెల్లను గల్పతరువుల భంగి ' 
పరువమై చూపట్టు పరిమళ (థ్రీ)ల ! 


వానంతి వనములు వాననగలిగి : 


వాసికి నెక్కి చామంతులు వూచె; 
గొజ్జంగ లలరుల గొమరారు మరుని 
సజ్జపట్టు లభంగి సౌరభంబొలసె; 
కందర్పుటమ్ముల కరణిసి వెడలి 





రను చను లాటా. 
లాలా లలా. పాలా. లం వర అను 


జ 


శ 


జగ దఖిరశ్న కాండము, ' 168 


సింధువార ౦బులు చెన్నార ౧బూచె; 
మగువలగండూవ.మధుశేళిం చేలి 
పొగడలామని వేళ. బొగశెంద బూచె ; 
తన్నానపడి చాడ దరుశీజనంబు 
తన్నానపడిపూ చె డగనతోకంబు ; 

తన్నిన నలరుకు తగవంచు సతుల 
కన్నం దిలకంబు చూపు ; 70 
సుదతుల కౌంగిళ్ల జొక్కులం జొక్కి 
ముదమంది కురవక ంబులు. (మానుపడియె ; 
పాటలు చెవివిని పాటలీతరులు 

పాటి ల్లై నతుల యా పాటల నలరి ; 
సంపంగివూచేనె చవి(జొక్కి (క్రింద 
గుంవు_లె యలరెడు గొదమతు మ్మెశల 
పానాభిరతిం బొక్కి_ పతులును సతులు 
గానంబు లొనరించు గతిని జూపు న 
కాయజుండబదె డండు గడలి మే తెంచె 
రాయడి యడలి బోరన గూడు డనుచు. 
గోయని మెలమావి కొమ్మల మాయం 
గోయిల లెలిగించె కొమరగ్గలింప; 
భావజు త్రై లోన్యపట్టంబుగట్ట 

'దీవిం చం జనుదెంచు ద్విజులచందమున 
జెలేంగ్‌ యెళ్లెడంజిలుకలు (మాసె; 
వెలుగొందు చదు(డు వెన్నెల తేట 
పరువంవు చిన్నిపూపాటన నమర 
మురిపెంవు నవ్వు కమ్మావులం వనర 6 


164 


ద్విపద భాగవతము, 


దిలకించు ' చందన తిలకంబు లలర 
కలికెలు మేన నుత్కలిక లై తనర 80. 
వనములు నిత్యయావనలవ్మీంజెంది 
వనితలచందమై వలనొప్పు జూడ 
సీభంగి నామని యేపార సీరి 
యాభీరుకాంతల నాత్సులో(దలయచి స 


-——: బిలరాముండు ( వేపశ్లైకు నరుదెంచుట === 


వారికి నెజిగంచి యట రథం బెక్కి 
యనుదెంచె (_వేపల్లె కాపా కదలి, 
వపారం జనుదేర నెదునేలట్‌ యంత 
గోపయకశోద లక్కు_నం జక్క_ంజేర్చి 

“నాతం(డి! నాయన ! నాముద్దుకూన ! 
వతెంచిశే మమ్ము నిందు జూడ 
చేవకియును వసుచేవుడు వారియు 
సీవు రోహిణి నెమ్మి నెలతలు సుఖుతె +” 
అని {పేమ నడుగుచు నర్జిలి వు(తుం 
గనుంగొని వార్దాశ్రుకణములు దొరగ 
నంతసింవుచునుండ నకలగోవికలు 
నంతలో నరుదెంచి హూలపాణిం గాంచి 
"సేమంబుం జెప్పి త ల్సేమంబు అడిగి . 
యామోహరసవాన్ధి నండందతేలి. 
వాలియు మజ్జనం భోజనాది కృత్యములు 
సలిపి వారును దాను నంతోవలీలం 90 
గలసి వినోదించి కాళిందితీర 


జగదభిర త కాండము, ‘165 


ములను బృందావనంబునం (గీడనలి పె, 


—! బలరాముండు (చేతలతో నెమునాతీరమందు. (గీడించుట := 


తాను గోపికలును దనపిన్న నాండు 
పూని [శ్రీడించుచాడ్పునం (గీడనలిపి; 

పసిడి కోరల నుంచి పడతులు సీధు 

వనలార. శనియంగ నందజుం (గోలి; 

తనివోక కాళిందితటతరు[ కేణి 

తనరారు నీడల దగ విశ్రమించి; 

వరుణసంభవయెన చారుణిం దేలి 

తరమిడి బలభ(ధ్రు. దలపెల్ల నెజింగి 

పరిమళ మాధుర్య. భరితమై నిండి 

తరుకోటరమున నుశ్చవమొంది నిగుడం 

గని (పలంచారి యక్కాంతలుందాను 

దనుపారియున్న కాదంబరి౬[గ్లోలి 

మానిని గండూవమది రార సంబు 

లాని మన్మధ “శీలి నందంద లేలి 

మదమె త్తి తన్ను దామబచి గోపాల 

నుదతులింఫు నడిమి సూరెల నిలువ 

ఘనకరిణులలోని గజము చండమున 

ననువార నందడవివోరంబు నలుపం IK 100 

జెన్నారు మోవులజిగి జేగుజింపం 
జన్నులా కొంగులు జూర పయింట 
_వెన్నులపై నిలవేణులు నెజయ. = 
గన్నులందును సోయగములు (మాన్నడంం 


166 ద్విపద భాగవతము, 


గానులు నులియంగం గర తాళగతుల 
సానురాగంబుల శౌెరి( శూడుచును 
నన్నులచాయల. జతురులాడుచును 
నన్నులన్నుల వడ యాటలాడుచును 
సీరితోంబలుమాద చెనకి నఫ్వుచును 
మేరలు మోతి స మేలంబు లాడీ 
కలసి వినోదింపగా సీరపాణి 
యలసి యంగము సోల నందంద సాక. 
వెలసిన నెరివేణి (వేలాడ చమట 
కలసి కస్తూరి యెక్క. వలువ లెల్ల 
గటకాంగుళీయక గ్రై వేయహార 
పటుకిరీట[(పభాపటలి శోభిల్లు 
మదియించు దిపవిజసామజము చందమున 
నెదుతెవ్వరును లేక యేపు దీపవింప 
తరుణులు. దనుగ్భ్గాల్వం దరులతావలుల. 
బరికించి చి_త్తవి(భాంతిమై పలుకు; 110 

** వ్రలకో! ననుంజూచి యీోరాజశుకము 
శీలించి మొగమొబ్ద సేయుచున్నదియ! 
నాయంబరంబుల నలు పెల్ల గొన్న 
దీయలి!”” అని కన్ను 'లెజ్బ జేయుచును 
దరువులెల్లను నేడు. తనుజూచి నవ్వ; 

“ నరుణించె కీంశుకంబది మెమి![” అనుచు 
వజనంబు వజువట్లు వట్టి మైడీప్పీ 
గదిమి దిగ్గనలేచి కాళింది. జూచి 


జగ దభీరక్ష కౌండము, 167 


జావ బలరాముడు యమునను నాగలివే నతుట = 


కక్‌ సూర్యకన్యక | రీ 5ోక మూత! 
శీసారసల్లాప! ఓసారసాథ్నీ 
సీరువెట్టుము "లేక నిలువంగజాల 
జోరన నుడకంబు. బోయ వే!” ఆనుంచుల 
ఖులుమూారు పిలిచిన బలుక క యున్న 
గలువి.౦చి పరుపువాక్యముల నిట్లనియె, 
“ పిలిచిన నామాట పెడ చెపి. బెట్టె 
పలుకవు మదిలోన భయమంది రావు! 
మలినాంగి! సీమేని మదమెల్ల నడంచి 
శళనంబు సేసి యుద్ధతమాన్తు” ననుచు 
నదలించి హాలమున నమ్మవాతటము 
వివళించి తివిసిన వెజంగొంది యమున 120 


—: యమున బలరాముని. (చార్జించుట := 


వడవడ వడశుచు వచ్చి తాలాంకు 
నడగులపై (వాలి యరుదొంవం బలి కె, 
“శీ నర్వలోశేశ! ఓ సుప్రకాళశ! 
నీ సౌమ్యవ్చా దే య! ఓకాహిణేయ' 
ధరణిభారము బాప దనుజుల నడంపం 
గరమర్థి జీవకీగర్నంబునందు. . 
'జెలువారం బుట్టిన చెలువుండ పవ! 
బలభ[ద! బల్మపలంభ ధ్వంస రామ 
_ జడనంగతి బలచంచలచి త్తమలిన 6 


దడయక నీ మహత్వముంగానం గలనె! 

జెలతలు సేసిన చేర్పు చేరములుం 

డలంకక లోగాం[డు ధన్యు లే (వొద్దు 

అని వేడుకొనుచున్న యమున మన్నించి 
ఘనదయామతి హాలకర్షకీంబు విడి చె. 

(వీతిం గాళింది విశదనుండనుచు 

నాతని దీవించి రమరనంఘములు ! 

బలు(డు నాలగట గొల్వ వావీన-వోటు 

బలతీర్థ మన ధాతిం (బఖ్యాతమయ్యె, 

అచట కృతస్నాతులైన మానవుల 

కచలిత విష్ణులోకానండ మొదవు! 180 
ఈ భంగి బలభ[ధు డెంతయు వేడ్క 
యాభీరు నతులతో నెమునల్మగీడించి 

యేపారు నిబ్బంగి సీయాణు నెలలు 

(వేప ల్ర్లైలోపల వేడ్క_లు నలివీ 

వారిజూచు తలపున నట ద్వార వతికి 

నరుబదెం చె. (బజబాలలన్టిం వన్ననున 


—.: పొండక వాసు చేవుని వృత్తాంతము === 


నాలోన గర్భ చేశాధినాయకుండు 

పాలన చిత్తుడా పొం[డభూవిభుండు 
హరితో విరోధియె యతని చిహ్నములు 
తరమిడి ధరియించి తానంతం. జోక్‌ ' 
వానుచేవుండను వలనొప్ప బేరు. 
భాసురంబుగ( డాలి వటుశ _కి మెబుసి.. 


జగద భిరత కౌండ ము, శే 


యమెహిణీద్వితయము తన్ను. గొలువ 
నక్షతబలశాలియె దండు వెడలె, 

ఆరాజునకు మిషత్రుండై కారిరాజు 

ధీరుండ మెహిణీ [తితయంబుతోడం. 

బటుత నతనికి బచానట యగుచు 
భటదంతిహాయరథ(పతతితో నడువ 

సీరనంబున6 బాం[డ్రుండే తెంచిపేరి 3) 

ద్యారశానగర ముద్దతి జాయవిడిసి 140 


— పొం(డుడు దూతను (శ్రీకృష్ణుని వద్దకుం బనుచుట == 


హరి నన్ని ధికీం డజ్ఞుండను దూతంబనుప 
నరుదెంచి తగ సుధ ర్మాభ్యంతరమున 
వృస్టీ భోజాంధక వీవలు గొలువ 
నిష్టవ_ర్తన నున్న యింది రారమణు. 
గని మొక్కి తనవచ్చు కార్యమంతయును 
వినువించ. జొచ్చెను వెజపింత లేక, 
“ ఆ పొం[డ నృవతి యావావదండ పాణి 
భూపాలతిలకంబు ఫ్పుతెంచె నన్ను, 
ఆతండు నీతోడ ననుమన్న మాట 
లాతతంబుగ విను మంభోజనయన! 
వసుధ భారము నూన్న వైరుల నడంప 
'దెనలం 'బెంపంలగ వాను బేవ్చండ నేను 
నాచిహ్నాములుం డాల్చి నా ేీకుం దాల్చి 
యీాఇావు.. 'దెచ్చుకో చేంటికి నీకు? 
ఘనగచాశంఖచ (కమును, శా మును 


t70 


Ca) 


Pal 


ద్విపద భాగవతేము, 


గనకాంబరంబును గరుడ కేతనము 
మకరకుండలములు మణికిరీటంబు. 
(బకటంబగుజలన[త్పనవ మాలి క్‌యు 
నివినాకు వేవేగ నిచ్చి (పాణముల 
సవరించుకొని నన్ను శరణంబు జొరుము; 150 
కాచేని నాతోడ కదనంబు సేయ 

నాడట( జేర్చి రమ్మని చెప్పె” ననుండు; 
విని జనులంథటు వికవిక నగల 

ఘనుండు కృష్ణుడు వానిం గనుగొని పలికె, 
కండ (కొవ్వునం గ న్నుం గానక బెక్కు. 
దుండగంబులుు (పేలి (తుళ్గుగాశేమి! 
భండన భూమిలో. బరిమార్చి వాసి 
కండలు భేతాళగణముల కిత్తు, *” 

అని పల్కి. దూళకు న ర్యవస్తువులం 

డనిపి వీడొ_లుప నాతడు పొం(డుతోడ 
హారి వాక్యములు జెప్ప నతండు కోపించి 
దురమునశేతెంచె దోర్షర్వ మెనంగ, 


=! పొం(డుండు వారిని. దాశుట :___ 


బ'హుదళంబులతో డం బౌం[డ్రుం జేలేర 
నహీవమూాం౦ను గమ తేజుండగు వెన్ను జెతీంగి 
పరల సారథ్యడర్పంబు మెజఅయ. 
చదేరిక్కి_ శ(స్టానస్రుదిప్పులు నొలయ. 
చాంచజన్య ధ్వని పరిపంధి సేనం 

జంచ లీంచ (గ వచ్చు కౌెరిపె- నడరి 


జగదభిరత కౌండోము, 171 


పరిఘుతోమురగ డా పానచ[క్రములుం 
గురిసిన, ముర నైరి [కూర బాణములు 160 
నడవుల చేర్పు కాలాగ్ని చందమున. 
దొడరి సేనలనెల్ల (దుంచివై చుటయ 6 
గనుగవ కెంపొందం గడల పౌం(డుండు 
తనసేనయురికొల్సి దళముల దాశె, 
కృతిమ చ(కంబుం గినిసి వైచుటయు. 
శతుండు బెగడ నాచ(కంబు నికే; 
గదయును విల్లును ఖండించి తేరు 
చిదురుపలుగ6 చేసి సిడముదుంచుటయు 
బటీగొని వాలును బలుకయుం గొనుచు 
నజిముజి నార్చుచు నఠరుచేరజూచి 
వారి శార్టమున భల్ల మరివొసి కంఠ 
మరుదార లయీంచి యార్చి వైచుటయు 
మక రకుండలర త్యమకుటంబు తోడం 
(బక టోల్ముఖము భంగి పడియ తచ్చిరము. 
కూలిన పొం(డుం గన్లొని సేన లెల్ల 
నాలచండంబున నందంద పట, 


=: పొండ్రుని మరణమునుగాంచి కాకి రాజు (శ్రీశృష్ణునివై 
గవిసి మడియుట == 


hb) 


కని కాశి రాజు '-జీగలుగంగ జీలలి 
గనుకని పారి నొక్క_ట నిల్వుండనుచు 
దళముల బురీకొల్సి దైత్యారితోడం 
' దలవడి బవహుబాణతతుల నొప్పింపం 170 


t'72 ద్విపదఖాగవతము. . 


గోల వేసిన [మోంగు కోల్పులిభంగి 
వాలములురమున వడింీలు కొలుపం 
1గాలాగ్నీ సదృశ భీకర చ(కనివాతి 

ముడివడు బొమలతో. బొలుచు మ న్తకముం 
బడ్నవె చి యాసర్చి; నీ భంగి వాాతవుల 
నిరువురం బొలియించి యిందిరాధీశు. 

డరు దెం చె ద్వారక కవురాళి పొగడ, 


=: కాశిరాజు కువూరుండు రు దుని వరమును బొంది 
కత్తిని బుట్టించుట పప 

కాశీశ్వరుని తల ఘనచ(శ్రసివాతి. 
గారిగా సహాలినం గని పారు లెల్ల 
నడరి సోడ్యంబండ యాయొక్క_ శిరము 
పడియె కుండలమణి[పభలతో. నవుండు, 
అతివలు దు:ఃఖంప నతని నందనుండు 
సితకీ రియగు సుదథీ,ణణుండను వాండు 
తన తండి తల యాటందా నిశ యించి 
ఘనభ_క్టి నగ్నినంస్కా_రంబు సేసి 
యతుల నమాధి నిస్టాత్ముండై (పమభథ 

పతినాళ్ళ నిలిపి తపంబాచరింప; 
వారు(డు (పత్యత మై “యదడుగుము నీకు 
వరమిత్తు” ననుటయు వాండు “మజ్ఞనకుం 180 
జంపిన పాపాత్ళు సమయించు నట్టి 


'1ఒశీపాదమున్నది 


- జగదభిరకుకాండము, 176 


'పెంవు (పసాధింవు భీమాకు! అనుండు 
అ చేవుండును * శతీణాన్ని గుండమున 
నాదరంబున వి(ఫ్రులాభీచా రాఖ్య 
హూమంబు సేయంగ నొకకృ్ళ త్తి వుట్టి 
సోమిచ్చి నీ కతు. జజువుచ్చు” ననుచు 
హరుండదృశ్యుండయ్యె నంత బుతిష్టజుల . 
నరుడార వేల్పింప నాయగ్ని వలన 

_--: అగ్నిలో నుండి పుట్టిన కృష్తి (శ్రీకృష్ణునిపై వేడలుట : 
నాలోన భయజజిహోషలవ_క్త )౦బు 
ఫాలచనే([తంబును బాహోశ తంబు 
శూలతోమరగడాఠురికాదిభిండి 
'వాలచ (కములు దురాగారాయుధములు 
చటులకలోర దంష్ట్ర లు తాడన ములు 
కుటిలపు భామల (కూర |దుష్టులును 
దీర్చ తాభీలత తీ వాట్టహోన 
గర్భ రస్వరములు 'ఘనశరీరంబు 
నడర లోకములెల్ల వారుండొక్క_ వేట 
మడియింపం బుట్టిన మాడ్మి_యో యనలో 6 
బదతాడనముల భూభాగంబు వగుల జ 
నదరి "లోహితేవర్ణ మదరి యందండ 190 
“ ఎవ్వని బరిమా రు నిట పంవు మనుండు” 

నవ్వాసు బేవుని నడచిరమ్ము ” నిన 


మమతను వపా లా తా కా 


“ఆరము చింత్యము 
గ 


174 


ద్విపద భాగవతము, 


నా! 


 బహుభూతెఢాకినీప్రకితోడ వచ్చి 


జహానార్ప్పు లొలయ నాద్వారక6 జొరలో 
కారగ్ని దరికొన్న ఘనసత్వచయము 
పారెడుగతి జన(పతతి ేపజచి 


యతివలతో జూదనూడుచు నున్ను 


కతదశాయత వేత్రు సన్నిధి నిల్చి 


ఇదె యొక్క_కృ్తి యహీనాన్ని తిఖలం 
బ్‌ పట్టణ మెల్ల ( గాల్చుచు వచ్చె 
నిక్క_డ దిక్కు లేదీ చారిం గడపి 
(గక్కు,న మమ్ముల గావ వే కృష్ణ!” 
అని యార్ష్హులె పలుక నాపౌరజనుల 
గనిశేల వారించి కడకంట నగుచు 

నది మహేశ్వరకృతియా కృత్తి యగుట 
మదిలోన నెజీం న్యు విభుండు; 


= (వ్రీ;క, మండు సుదరనమును గ? తిపె పనుచుట = 
(శ/గలట్లో ల ప 


తనుకొ"ల్సియున్న సుదర సన ఫురువుం 

గసి నల్ల నవ్వుచు కనుసన్నం బనువ 

నమ్మవు క్ర హరి అ బూని 

(కమ్మాన చేతెంచి కాలాన్ని వోలె 200 
శతయోజనో తాల చటుల వ్మిగవాము 
శతభుజసమదో[గళ సా /(ప్రుములును 
ఘననవా(స్రార్కనిర్లతతీ(వ్రరుచుల 
జెనుమంటలెగయ నాభీలమె పేర్చి 
హరి చ[కమేతెంచు టాలించి కృర్తి 


మజులె బట్టాణలుచు మది వి వ్యాలింప 
పజగంగ నయ్యెదు[పవర సాధనము 
యటిముతి వెనుకొన నదికాకి. జెచ్చె, 
వొచ్చిన నిట్టట్టు సురగంగ ప్రీక్ష 
నచ్చక మడరి ఫఘోరానలళిఖల 
నాబుత్విజలతోడ నాక _త్తితోడ 
నారాజుతోడ జనావళితోడ 
భనశ తాంగక వాజి గజశాలతోడ 
ధనధాన్య వస్తు నంతానంబుతోడ.. 
'బాలుపారుసౌధగో ప్రరములతోడం 
గాశీఫప్రరము చక్కుగాం జేసి కాల్చి 
యీేవీ. వారి పాలిశేకెంచి (మొక్కె, 
సీకథావర్ల న మెల్ల వారలకు 
(ప్రాకటకృత్యముల్‌ బాధలు నడంగు 210 
ఫు[తనంపదలును భోగనంపడలు 
న (తుతయంబు మోశతము నిచ్చుచుండు, 
అని చెప్పుటయువిని యభిమన్య సుతుడు. 
వినతుండై శుక యోగివిభునకిట్ల సి యె, 
“ఆ మందలో నుండి యరుదెంచి యచట 
కామపాలుండే మిగతి విశమించె? 
అతని చరి(తంబు ననిశంబు విన 
గాతుక ంబయ్యె నాకథ (జెప్ప *”” మనిన 


ల. 


116 


ద్విపద భాగవతము, 


ః ద్వివిదుండను వానరుడు తన చెలికాండగు నరకుని 


జంపినంనులకుం బగయబూని చెల చేయట కూ 


వినవయ్య కురునాథ | ద్భవిదుండ నంగ 

దనరారు మైందుని తమ్ముండు ఘనుడు 

గిరిచ రాధివుండు ను|గీవుని మజుంది 

నరకుని చెలి మహోన్నత బలాధిపు(డు 
నారాయణునిచేత నరకుండు బెగినం 

[(గసాూరవా_ర్తకు మది. గుమిలి మర్క_టుండూ 

వారి నడంచెదనని నేవు డేలు. 

ఫురములు సూళ్లును బొరి చిచ్చులిడుచు 

కొండలు 'బెజికి యుక్కున నూళ్ల మిండ 
మెండుగా వై చి భూమిని పాడుసీయ 

వనితల బతులను వడి వెంట బెట్టి 
కొని పోయి పర్వతే గపహాలలో జాయ... 220 
రీతి నుండగ చెటింగి యాకెౌెరి 


యూరకనుండలగ నొక్క్టనాడంత; 


వానాసి చాంటి దై వతకందరమున 
కారూఢగతివచ్చి యగ చరాధివుండు 
మానిసిమంజుళ మధుర గానముల 
వీనులకింపార విని యల్ల నచట 

కరిగి చేరువ నొక్క యవనిజ మెక్కి. 
పరికింపుచున్న చో? బడంతుల నడుము 
నారుణి తాముడై. యాసవ క్రీడ 
నారామలును చాను నలరి పాడుచును 
గోవులలోనున్న గోరాజుభంగి 


జగదఖిరత కౌండమా, HT 


దావేడ్డ_ విహరించు తాలాంకుం జూచి 
వారియకాం డలపోసి యాకీశనరుండు 
తరులెక్కి. కిలకిల ధ్వనులు సేయుటయు 
తరుణులు నవ్వుచు. దను చూడ మేను 
వరపి రుంకించుచు. బండ్లి గిల్పుచును 
బొమలార్చి వరాచుం. బొరి మోదం బొలయు 
(భమరాళిం గని యుల్కి_పడి పట్టుకొనుచు 
వెలికిలవడి యాడి వెక్కిరింపుచును 
వెలందులం. గని వంగి వెనుక. జూప్రచును 280 
గోడిగంబులు సీయం (గోతి చేతలకు 
జేడియలందటు( చెలరేగి నవ్య 3 


—' బలరామ ద్వివిదుల దర్పండ్వ్పయుద్ధము fre 


తాలాంకుం శొక రాత దర్పించి వైన 
నాలోన గోపించి యతని పె కుజికి 
చీరలు జించి యానీధుభాండంబు 
బోరనం బగులంగం బొడిచి చాశోటయు 
కానుపాలు(డు వాని గడకతో. బట్టి 
'వేముష్టి. బొడిచిన వికవిక నవ్వి 
(ప్రళయ కాలో తాలళై రవుభంగి 
బలియుండై మైవచ్చి బలున కిట్లనియె, 
* నలినాతు! యేరీతి నాడు నామి(ళుం 

దలమోారి నరకు నుదండత. జంపి 
వచ్చితి చేనేడు వచ్చిన వాండం 
జెచ్చెర ననురంబు సేయు నాతోడ! 

12 


178 


ద్విపద భాగవతము, 


తనరార మైందుని |తమ్ముండ ద్వివిదు. 
డనువాడ ళూరుండ నర్క_జు మంటి 
రామునశై వూని రావణుతోడ 
భీమాహవము సేసి పేర్చినవాండ 
నెలకొన్న రణపీధిని (దుంచివై వం 

గలసి నాచెలికాని కెలనంబుం దీ రు, *” 240 
అని పల్కి_యార్సి మహాళూలమె ర్తి 
కొని వై చుటయు సీరి (క్రుంకి మైండప్పి 
మునలంబు.(నొెని "చె మౌోాదిన వాండు 
వెన మహాతరువె త్తి వేసి యార్పుటయు. 
దప్పించుకొని. సీరి తరుచరుమిోంద 
గుప్పించి యుజికి ముక్కున ముస్టీ( బొడువ 
తెరలక వానరాధివుం డొక్క పెట్టు 
తరుణులు బెగ్గిలం దరువృష్టిం గురిసె 
లాంగూలమున (వేసి లలి నఖాగమున 
నంగంబు. జీరి మేసందంద కటుచి 


_ వీడికిటం బొడిచినం జెనుమార్భ నొంది 


పడిలేచి యాబబభ దు డాతనిని 

గశమున జిక్క_ నాగలి దగిలించి 

యలుక మె రోశట నండంద పొడువ 
వానువ్రులు పగిలి మైయద కుల్ల బొలిసి 
కనుమూసి నెత్తురు (గక్కిరోంజుచును 
బవిదాశి కూలిన పరస్థతంబనలో6 

బ్ర వందు డిలంగూలి (పాణంబు విడిచె, 
ఉవిడలందణు వెజుంగంది కీర్తింప 


జగదభిరత కౌండము, 179 


'జనంఘము రాము దీవించిరంత 250 
)న నేతుండున్న నగరి కే తెంచి 

లి కృన్ణుతోడ నయ్యగ చరువా ర్త 

పఏపీంప శౌ"రియు వివిధశకాంధవులు 

సతు లొనర్చిరి వెసరామునంత 


కు భుర్యోధనుని కుమార లవణ నపహరించుట := 


ంబుజోదరవు.తుం డతిరథో_త్తముండు 
'౦బవ లేయుండు సాంబుండు ఘనుండు 

ది ధుఠర్యోధను గూయ లతణను 

=అరణవురి స్వయంవరమునందు నను 
జయించి కొనిపోవ వారలందడణును 

ురుపతి కెజింగింపం గోపించి యతండు. 
-మేమిరా! సాంబుందే నాతనూజ 

మని కొనిపోయి నెట్లు జూచితిరి ? 
రువంశజులతోడం గూడి యాదవులు 
రిణయ (ప్రా ఫ్ర లే పరికించి చూడ? 
డుచువాండీక న్య బలిమి గొంపోవం 
డయక. జూచుట తగవుగాదతని 

ట్టి తె_త్రమటంచు బలములతోడ 

ట్టుడై వడి సుయోధను, డు(గవృ త్తి 

వెడలి యార్పుచు దాశీి విషునందనుని 
కడయక శస్తా? నస్త/తతుల నొక్పింప +260 
నిపోయి తిరిగి యగ్గలిక మై వేయి 

తన రథంబఖిలవ రనలం (గీడింపం 


బడియార్చి విలుగుణఢ్వని చేసి శరము 
లడరింపం గురుసేన నందొక్క_ పెట్ట 
మురిసె రథంబు లమ్ముల గీటణం"గెం 
గరులు రోజుచుంాలెం గాల్బలం బణలౌ. 
దరమిడి సాంబు కో ల్లల కోవాటించి 
తిరిగిసేనలు 'రాజుదిక్కు_న కొదుంగ 
'గినిసి యాతని శ ల్య శేతుండు దాయకం 
గని శవాలను గర్గ సౌబలులు 
వెను శాఫుగా చాణవృస్థ్రి వేల్పుటయు 
ధనువుసారించి యాదై త్యారి సుతుండు 
కాడగ చేడు మార్లణముల చేసి 
యేడు బాణముల మహీశు నొప్పించి 
యతని తమ్ముని నాల్లుటము ve గుచ్చి 
కతసాయ కంబులు శకుని పె ( గప్పి 
తొెలలోక శల్య కేతుని విల్లుం దునిమి 
బలముల శరపరంపరలం. గూల్చుటయు 
నతని వికమ శేళి కచ్చెరు వంది 
యతులితంబగు యోధులంవజు. గూడీ 270 


=: కురువీరులందతుం గూడి సాంబుని విరథునిగాం జేసి 
పట్టుకొనుట వహ 
కురపతి విలు. దుంచెం గొన నేది కర్షుం 
డరదంబు నుగ్దాడె వారుల గీటణంచె ; 


విరథునిగాంజేసి వెలచుకతోన 
యరడంబు పై నిడి యతని: దో తెంచె, 


జగదఖిరక కాండము, 181 


నాక న్య బజెగడొంద నాకుమారకుని( 
చేకొని బంధించి చెరంబెట్టిరంత ' 


అక : బలరాము(డం యాదవుల కోపమును జల్లార్చి స్వయముగా 
హా _స్తినా పురికి చెడలుట = 


కరిఘోటర ధభటోత్క_రములతోడం 
గరిఫురినె డండుగడలుటం జూచి 

బలభదుం డది * యెంతపని మోర లేమి / 
తలంచి కారవులసె దండుపోయెదరు ? 
యాడవులందు నెన్నడు కౌరవులకు 
భేడంబు లేనిచో. (బీతి నండెణింగి 
'యేమినేసిన వార లేమన్న వారో! 

ఆమార్ల మెల్లను నజసి సామమునం. 

'బెలిసి సాంబుని. దోడి తెచ్చెనంగాని 
'కలవాంబునకు. బోవకారణం జీవి! క్‌ి 

అని వారి వారించి యట రథం బెక్కి 
చనియె నుద్ధవుండు తోంజనుచేర సీర, 

అరిగి వారణవురో డ్యానంబులందు 

కర మొప్ప విడిసి యక్కా_మపాలుండు  _ ౩80 
దనరాకం జెప్పి యుద్ధవుం బంవుటయును 
జని యమ హా త్ల లడాస్థా నంబు నందు 
గురురాజు సచిన్ర శకుని దున్స సేను" 
గురుభీష్టకృప చాస్తీకులు గొలువంగ. 
గొలువున్న యతని. గన్లొ ని ్హోడమూాపి 
భలభ్మదురాక చేర్పడ జెపుటయును ; 


182 ద్విపద భాగ వతము, 


నతిసం[ భమంబున నండటు(గూడీి 
యతని నన్ని ధి శేంి యర్గి బూజించి 
చీమంబులడిగి యాసీరి నీశీంచి 

“ యీమివచ్చేసితి రెజిగంవుండనిన ౫”. 
థార్త రాస్టు )లును చాంధవ్రలును విన 
నా ర్రరతణళీలి హలపాణి పలికె, 

“ కోరి మామేన త్త కొడుకులు మిరు, 
ఆరూాఢీ మీకు మేనల్లుడుగాన( 
దన మేనమజండలి. శరశాయతాతీ. 
జనవునం గొనిపోయె సాంబుడు దీనం 
లగి వితోధింవుట రంబుగాదు 
వెలందితో నాతని విడిచి తెండి” సిన, 
అల్ల న నవ్వుచు నాసుయోధనుండు 
(పల్లదంబున బలభ[దుతో నవియె, 290 


ఎఎ; హేళనచేయు సుయోధనునిపై నాగహముచే నీరి 
వాస్తినావురిని నాగలిమొనచే లేవనెత్తుట :--- 


“ అకట! గురుస్థానమని నిన్ను జూడ 
మెక మెకపడు మందమేళముల్‌ తగునా! 
“ఒకని. గొల్చిన వారలుర్విలో మోరు ! 
ఆదిగ ర్ఫేశ్వరులగు కౌరవులకు 
యాదవులకు వియ్యమండంగం దగునె ? 
మిమే లు రాజును మారును నాకు 





1ఒకేపాదమున్నది, 


జగదఖిరత కాండము, 188 


న్‌ యాడొనరింప నెంతటి వారు! 
హారి మంచితనమున నన్నియు నొప్పె 
జరగుట నల్లాపనహజభోజనము 

సలిపి మన్నించినం జనవున మిరు 
కలసి వర్తింతురుగాక యేనాట 
నెక్క_డీ చాంధవంబిక! మాకు మోకు 
ఫక్కి_ వోనాడ( బని లేదు వేగ 
విచ్చేయుమను కురువిభుం జూచి సీర 
చిచ్చులో నెయ్యింబోసిన భంగి మండి ! 
కాలుడు (పేశేపం గానక యిట్లు 
(పేలెద వేల! సీపెంపెల్లం బొలియ 
వరున సనెజటుంగగక వదరెదుగాక 

హరికి నీకును జేది యంతర మోరి! 800 
ఎవ్వరు నాకుమిో రెందజున్నారు ? 
ఎవ్యరుగలరు నీకీశారి గడప ! 
నీబలంబులు నిన్ను నీపట్టణంబు 
నాకాలవృద్ధ మై యమునలోవై తు |” 
అని'పేర్చి దర్పించి హలడండ మెత్సి 
ఘన కౌ(డలయశకాలకాలుడో యనంగ 
కరిఫురికోట నాగటి వాత(గుచ్చి 
భరమున నుంకించి పటుశ క్తి. దివియ; 
నదియొడ్డగిలి పడి నఖలమానవ్రలు 
'బెడరి నిల్వ లేకం పృథివిపై (వాల 
ఛీతిల్లి సంధులు పృథివి వేచజువ 
నాతురారావంబు నండండ చెల 


184 


ఈ 


ద్వీపద భాగవతము, 


నాంవి శేయుయడు విని హలిచందమెతేింగి 
సాంబుని ఏడిచి లకతణన మేతముగ. 
దోకొని సకలబంధులుం దస్ను గొలువ 
నాకార వేశ్వరుం జాపగాతరనయు 
ఏదురుల మాట నిరబ్ఞుడే ఏనుచు 
బదరుచు నేతెంచి బలభ[దుంగాంచి 


ఎట? కురుపతి బలరాముని (కూర్చి చుటు ఏ 
| థి 


ముదము తత్తరపాటు మొలవంగ నతని 

పదపంక దములకు. (బణమిన్లి నిల్చి 810 
యాతనిదెన మొగంబై శేలుమొగిచి. 
యాతురఫణతి నిట్లని విన్నవించె, 

"దేవ చే వారాధ్య! దివ్యావతార 
భావగన్యూ కార! భ కలో కేశ |! 
(శ్రీధరణీభర ! శేపావతార | 

మాధవ ! నిగమవాబ్బయ నిర్విశార ! 
వెయ్యిపాదంబులు వెయ్యి చేతులను 
వెయ్యితేలల్‌ రెండు వేలుజివ్యాలును 
గలిగి యందొక ఫణాాగమున సిజగతిం. 
గాలంది నీలముభంగింగొని 'తాల్చునీవు 
భూతాళి బుట్టంప (బోవ శికీంస 
చాతుర్యుండవు నీవు నసకలలోశేళ 1! 
సీతత్వమెజటుంగంగ చేరక (కొవ్వి 
యూతండాడిన మాటలెల్లను సై ! 
రథ్నీంచు ! మూయుప్మడవము వారించు ! 


వో 


. వారియెట్లు వివహరించె నటమింది కథలు 


జగ దఖీరత కౌండము, 1కీక 


అశ్‌యబలరామ 1” అనినంస్తుతింప 

ఘన పన న్నాళ్ళుండై కామపాలుంను 
తనరార నంబి కాతనయు మన్నించి 
వాలముఖ మెడలించ నప్పురికోట 
బలరాముచే బాధపడి కొంత యెక్కి లిలి0 
నే(డును జూప నెజీ రాము మహిమ ! 
వోండిగా వీినుతింపం బోల దెవ్వరికి 
కురుపతి యల్లునింగూతును ననిచి 
యరణంబు పదివేలు హరులును గరులు 
మూండు వే(లథములు మొగినాల్లు వేలు 
పొడిగా నిచ్చి యప్పుడు దోడుకొనుచు 
ద్వారక "శే తెంచెం దాలాంకుండంత ; 
శౌరి యంతయు విని నంతోషమంటదె, 
అని చెప్పుటయు రామునతుల విక్రమము 
ఏసి కురు పవరుండు విన్గుయంబంది 

పరమ యోగీశ్వర | బలభ దు మహీవు 
నరసిజాననుకె నం జర్పింపరాదు 

పరిపాటి నాకు చేరడం జెప్పుండనిన ” 
చాదరాయణియు నప్పద్భ్మాతు నుహిమ . 
నాదరంబున వినుమని చెప్పం దొడంలా, 
నరకుని దుంచి యానలిన ౫ చనుల 
వెరవార పదియాబు వేలసనూజ్యురను 
పరిణయంబయ్యు నాపంక బజబోదరుండు 


"కర వీది యిందటజుం బొందునా ! ఒకె . 830 


186 ద్విపద భాగవతము, 


—: సారదు(డు (శ్రీకృష్ణుని లీలలను జూడ నేతెంచుట == 


మరిగివరి,ంచునో ! మరి నేర్చుకొలంది 
యర సివ చ్చెదంగాక యనుచు నారదుండు 
వరభ క్రి నేతెంచె వడి ద్యారవతికి, 
చనుదెంచుచో సత్య నదనంబునందు. 
దనుపారుం చారిజాతమునీడ నొప్పు 
విరులచప్పరములో విశదమై పొలుచు 
పరువంవు వువ్వులపానువు మింద 
పల్ల వ(శ్రీ)మించి పరగుశకెంోల 
నల్లన రుక్సిణి యడుగులొత్తుచును 
కాలిందినతియు లక్షణయును నిలిచి 
తాలవృంతంబులు దనుపార వీవ; 
తమ్ము లవికాయరిగ గ (మితవింద : 
అమ్ముకుందునకు నానందమొదింప 
శంబరాంతకు మూలశ క్రి యోయనంం 
బంవీనరాగనం(భమచిత్త యగుచు 
జాంబనతీదేవి చందనంబలయ; . 
కంబుకంఠలు మదిం(రము సంతసము 
నలి సత్యభామయు నాగ్నజితి, యును 
నలలితంబై న వింజామర లిడంగం 840. 
శెంచేలగోలును గీలించి భద 
యంగుళా(గములొ త్తి యందంద తివియ ; 
లాలితమంగ శౌలాపంబులొలయ. 


జ క్రేపాదమున్నది, 


జగదఖీరక కాందము, | 187 


శీలము నింతులు కెలశకులం గొలువ ; 
మండితకోటీరమ్మణి కాంతి నిగుడ 
కుండలరుచులు చెక్కుల నవ్వులోలయ. ; 
చెనకికౌస్తు భమణి (శ్రీవత్పరుచుల 
వనమాల యురమున వాననం జూప ; 
ఆయత శంఖచ కాది చివ్నాములం 
7గేయూరకంకళాంకిత కాహు లొలయ ; 
పోటకరుచిర చేలాంచలద్యు తులం 
చాటిల్లీ బాలాతపస్ఫూర్సి నిగుడ, 
తెల్ల దామెరమోంది తేటి చందమున. 
నల్ల నిమేను నున్నతశయ్య. జేర్చి 
'సుదతులతో ౧హాడి సుఖనోఫ్టి నున్న 
యారూఢయావను నంభోజనయను 
నారాయణుని నచ్చి దానందుంగాంచి 
మజుంగున నిలుచుండి మవాతి మాటుటయు ; 


నెణీంగి దిగ్గనలేచి యెదురేంగి (_మొక్కి_ 860 
లర. దోతెంచి యర్ధిం బూజించి 


(కమ్మున నెమో్లోముం గనుంగొని పలిశె, 
ఓీమునీశ్వర చం[ద | యోగీం[జవంద్య | 
చీముమేనీకు ? నీశిష్యులు సుఖులె ? 
మామిోడగృ్భపంగ ల్లీ నమ్ము మన్నించి 
యేమివిచ్చేసితి రెతీయగింవు ”” మనిన 
నల ననవ్వుచు హారి శేలుపాణి 
పల్లవంబుల బట్టి పలీకె నహ్మాని, 


¢ 


ళో 


ద ల... కనన ుతాా వాలను షాయా నాననా మననవ ల 
నాము 


1ఒఇకీపాదమున్న ది, 


188 


కళ 


అ ౧గాణనానానాన నామునాపంత ఆరా అనా ఆ 


ద్విపద భాగవతము, 


ఆదినారాయణ ! అఖిలాండనిలయ |! 
వేదాంగవాహాన ! విశ్వ్యపకాశ | 
విశ్వంభ రాంబర | విశ్వంభ రాఖ్య 
విశ్వాళ్ళ ! నిత్య | సువిజ్ఞానరూప | 
సీచీరు భవదుఃఖనీరధి లేప ! 

పిపాదముల బుశ్షై నిఖిలతీర్ణములు 

తీర్ణ పూతుండవీవ తీర్గంబు సీవ 

తీర్ధ ఫలంబిచ్చు చేవుడ వీవ 

వీరఠరజ'భ వుండును సీతత్య మెటు(గ 

చేరదు ననుంబో.టి సేర్చునే నే ఎప | 
నిన్ను జూడగ లేని నీర సాత్మకులం 
గన్నులు కన్ను లే కమలాభిరామ |! 860 
జలజాను ! నీపాదజలజూతయుగము. . 
దలంపనేరని దుష్టతముల నేమందు ! 
తప్పక నీమూర్తి దర్శించి (మొక్కీ_ 
యిప్పడే పనివింటి నిందిరారమణ ! 
కన్నుల జల్ల గాం గనుకొంటి మంటి 
నెన్నిచందంబుల నేకృ తార్దుండను {23 
అనిపల్కి_ కృృన్నున కందంద (మొక్కీ. 
చనియి నారదు. డొండు సడనంబు లోని 


ల (శ్రీకృష్ణలీలలు AMD 


కక్కడ వారి యుద్ధవాణార్యుల తోడ 

నక్కు..జంబుగ జూడమాడగం జూచి. 

యతసిచేం బూజితు౫ వెరె యొక్క 
a 


జగదఖిరతు కౌండము, 189 


గ౭ముంటి కరఠుగు-చో శస న్ర్రలీల 
లభ్యసింప్రుచునున్న హరింాంచి (మొక్కి 
యభ్యదయంబని యటవోయి మాడం 
చిన్ని పాపల బొమ్మ పెండ్లి ండ్డు సేయు 
చున్న “వెన్నునింగాంచి యుల్ల ౦బులోన 
సంతసిల్లుచునుండి మంతులుందానుం 

దగు కార్య మూహీంప దై త్యారిచేత 
నగణీతంబుగ€ బూజలంది యామాని 878 
యటపోయి మూచు చో నశరత్నంబు 
జటులత నెక్కి. బజ్జళ్లుం (దొక్కి-ంచు ; 
మరియొక్క_ యింటిలో మగువలు దాను 
నరమి డాయగలి మాత లాడంగయజూాచి 
యాదట నొకయింట నమలభేనువులు 
భూ దేవులకు ధారబోయంగ6 జూచి; 
మొండోొ క్క_యింటిలో వెన్నుడు నతులు 
కుండలీనృత్యంబుం నోరి యూవీంపం 
నుంగొచన్క నాయింట కజ్ఞులు పంచి 
పెనుపార నతులకుం బెట్టంగ జూచె ; 
ఇద్దన మూాధిభాయిమ్మ (డై యొక్క 
శుద్ధాంతమున నుండంజూచి యిబ్బంగి 
చెరవార పజి మాటు వేవుర యిండ్ల 
పరిపరివిధముల. బంకజబోదరుండు 

కోరి (శ్రీడింపం గన్లొని చేవమాని 
శారిసత్యజ్ఞానస ంపడలాళ్ళ 

న చ్చెరువందుచు హారిం్యబస్తుతించి 


190 


ఛ 
ఛఈ 


ద్విపద భాగవతము, 


యిచ్చ నెంతయుమెచ్చి యిట్లని పలికే, 
సర్వభూ తాత్మక | నతతంబు మెలలోు 
సర్వజ్ఞ (డవ సవ్ర నకలలో శేశ ! 880: 
బూనుషతను బొంది మహానీయ యిట్టి 
జానాధికుడెట చర్చింప నరుదు ! 
యోగమాయారూఢి నొనరిన నిన్ను 
'యోగీం[ద్రులును గాన నోపరు కృష్ణ ! 
వయుగంబులయుందు నెవ్వరు మున్ను 
నాయంత నెజటులరు నలినాతు నిన్ను | 
సీతత్యరూపంబు నెజిం బెక్కు గతుల. 
చేతోగ తంబయ్యెం జెన్నార నాకు! 


' నొక్కడ వయ్యును నురువుణ్య మూరి! 


పక్కురూవులుదాల్సి చెంపాందుచుండి ; 
గురుండును దం(డియుం గోరి దైవంబుం 
బరమాత్ముండవు పరం త [* 
అని (పదథతీ.ణణపూర్వమై వచ్చి (మొక్కి 
జననాథ ! నవ్వుచుం జనియె నారదుడు 
వారియుంబదాజు వేలంగ నాజనులు 

మరిగి వర్తించిన మహానీయకథలు 
చదివిన (వ్రాసిన సవృక్సి విన్న 

మదిలో. దలచిన మనుజోత ములకు 
గర మొప్ప ధర్మార్థ కామ మోత్సములు 
చొరకును భవదుఃఖదోవంబుల ణంగు 890 


నని చెప్పి శుకయోగి యప్పుణ్యచరిత 


లనఘ ! వెండియు వీనుమని చెప్పదొడంగౌ, 


జగద ఖిరత, కాండమ్ము 191 


సారదు ఫీడ్కల్పి నలినాత్వుండంత 
నారులు చాను నున్న త శేళినలుప 
గమలారి యామినీకన్యకం (బీతి. 
(గమమొప్ప( బెండ్లి కి గానెం చేర 


— సాయంకాల వర్ణ నము నటు 


చరనూ[ది యను కలశము నీటిలోన 
గురు వెట్టిన ఘడియకుడుకయో యనంగ | 
పర్మపెన ద్విజ వాక్యఫణతులు] చెలంగం 
గర మొవ్పం[గుంక భాన్మరమండలంబు, 
ఎణినంజ యడరి కెంసెక్కె_ నంబరము ; 
తేటితతిం బొడంజూపె. చార లందంద, 
ఆలోన నకలదిశా(కాంత మగుచు 
మేలైన కృష్ణుని మేచాయం. బోలె 
నెతినొప్పం గాళింది సీరంబువో తె 
రజ్నవెన తేటుల దాటుల వోలె 
సినుసైన ఏీలాలవేరులు వోలె 

ఘనమైన యేను కదువులు వోలె 
నలినొప్పు నీలోత్పలంబులు వోలెం 
బాలుసె న కస్తూరి (ప్రొగులు వోలె. 400 
దొలుకారుకాంతులు తు బుములు నో౪ 
డలమోరి చింటి దట్టమై పేర్చి 

ఘనత మోవారణగ రగంబులణపం 
గొనకొన్న సింగంఫు కొదమకో యనంగ 
'రాకావధూవమణి గాగిల్లి చూచు 


192 


ఈ మపద భౌగవతము, 


(పాకట రత్నడర్పణమకో యనంగ 
శార్వరీనతిముఖ జలజ మోయ నంగ. 
బూరగపరతముపై ( బొడమెచందురుండు ; 
తటీమి దిక్ప్సతుల దంతపుకరాటమున 
నెజయం గర్పూరంబె నించిన మాడి. 
పరపైన త ప ౦డంబు నిండి 

కర మొప్ప విలసిల్ల కౌముదీలల్నీ ; 
అంతట పీడితులై చకోరములు 

ఏంత మై. బజ తెంఛచె వెన్నెలం (గోలు; 
వెరవార (గృమ్లుయడు వెన్నెలబై టం 
దరుణులు డానును దగ వినోదించి 

నందటీ యిండ్లను నమరు పాన్సులను 
నందజం్షగీడించె నన్ని రాపముల( 
దెజవలు చారు మోదిలీ యుండిరంత. 
దజచుగా నెలుగిం చెం దా(మచూడములు. 410 


ఆన (శ్రీకృష్ణుడు మేల్క_ ని్మపాతఃకాల కృత్యములం 


వందిమాగధ భాగవత నినాదడములం 
(గందున శౌరి మేల్కని ధర్జ్ముచింత. 
వలపోయుచును శేచి తల్పంబు డిగ్గి 
కలధౌతమయ పాదుకలం (బేమం దొడిన 
యువిదలు కైదండలొసలి తోనడువ 
రవణించు కనకవ[జవు బిందియలను 
జలకములాడ్షి వన్ర్రములు మైందాల్చి 


18 


జగదభిరక్ష కాండము, 198 


నలలితంబుగ. దీర్చి సంధ్యకృత్యములు, 
ఎనగంగ నుదయాచ లేం[ద్రంబు వాళి 
పసిండి కోవాళియన భానుండు వొడువ. 
గలకొన కర్పూరగంధ వాననల 
నలరెడి విరులచే నతిభ_క్రితోడ 
"దేవార్చనంబు భూ దేవార్చనంబు 
దెవపై తృకములు "తెజంగొెప్పం జేసి 
తిలభూహిరణ్మృయ ధేను దానముల 


'నలలితంబుగ వి(పసంఘంబు డనివి 


కోరి విద్భజ్ఞన గోవి నాలించి 
దె థి 
యారూఢగతిస త త్వార్ధంబుం జలిసి 
యంటరాభర ణమాల్యాను పపము బు 
తాంబూలములు నిచ్చి తగ ఏడుకొల్చి 420 


| దివ్య మాల్యంబులు దివ్యగ ంధములు 


దివ్యభూపుణములు దివ్యాంబరములు 
ధరియించి తగ నాజ్యడర్నణద్యుతులు 
పరికించి మోసాల జయలిశే తెంచి 
పటహకాహాళకంఖపాట కారావ. 

పటుత రాశీ ర్యాడభ డ్రనాజములు 

తరమిడి (మోయ నండక శంఖచక్ర 
వరగదాళార్థ దుశ్వారశ_స్త ములు 
వురుషరూపము. దాల్చి పొరిజన్ను గొలువ 
కరుణాక బాతవీతుణరోచు లొలయ 


194 


నల్లన నవ్వుచు నఖిల బాంధవులం 

జల్లని చూవుల శౌరి పిక్రీంహప 
చేరాయతము సేసి తెచ్చి _మొక్యటయు 
దారకుం గని నవ్వి తగ రథం బెక్కి 
పసిండి(బద్ద బూని పడ వాళ్లు (మోయ 
నెనణగ నందడి జడియించి తోనడువ 
నగరి నుధ ర్మాఖ్యయగు స భాస్టలిని 

కర మొప్పుము త్యాల గ ద్దియ మోంద 
వీరాననస్థుండై విషము. డొప్పారె. 

చేరి రసజ్ఞ లు చేవకో త్రములు 480 
నగణిత సీతివిద్యావి జార దులు 

దగ మం[తి సామంత దండ గాయకులు 
నల్లుండు కొడుకులు నఖిల హాంధవులు 
నెల్లసంపదలతో. కేపారి కొలువ 

అందంద కఠరకంకళా రావ మెలయ. 
చండనగంధులు చామరల్‌ పీవ. 

గొలు వెల్ల దామరకిొలను చందమున 
నలరి సేవింపల నధికమోదమున 
న[గజుండును దాను తుమ్ము రాకాతి 
యుగ సేనునిం గొల్సియున్న యా వేళ 
డావారికులచేత దగంజెప్పి పనిచి 
యావాను దేవుని యనుమతిం బడసి 
చనుదెంచె నొక్క. డాజలజబాత నేతు 
గని(మొక్కి_ పలికె నక్క_టికంబుందో (ప, 


య. 


జ౫జదభిరత కొందము, | 195 


౨? రాబజాలవేం బంపంబడిన దూత. (శ్రీ,కృన్లుని 
యదుట మొగ వెట్టుట నా 


“* జగతి భారముమాన్న శ(తుల నడప 


నగణితంబగు సాదులగు చారిబోవ 
యాదవాన్వ్యయమున నవతార మొంది 
తాదినారాయణ! అమ శేం[ద వంద్య! 
మగధ భూపొలుండు మది నోట లేక 
జగతీశ్వరుల నెల్లం జంవుచున్నాండు! 440 
చెబు వేది ౧౫రువ్రుర వేవ్రుర నృఫులం 
జెజంబెట్టి మదిం గృపచింత వోవిడిచి 
తరమిడి దిన మొక్క_ ధరణీశ వరుని 
బొరివుచ్చి ఖై రవపూజంగావించు, 
అతనికి లోంబడ్డ యవనీశు లెందు. 
గతిలేక యున్న మోక ఉకుం బుత్తేర 
నణబెంచినాండ నీ వాజరానంధు. 
బరిమూర్చి నృపకోటి(పాణంబు "లెత్తు 
మేవిధంబున నైన నీవెరిం గడవ 

ఏ చెకాకొక్క.ండా నేర్చునే కృప శ 

ఇది నీకు విికమింబిది సీకుం 'బెంవు! 

ఇది నీకు శ "ర్యంబు యింది రాదీశ ! 

క్రీ ర్పియు సుకృతంబు గెలువు నీకబ్బు! 
ఆర్హుల రహీంవు మంభోజనయన 1” 


అని దూత వనినులింప నంత నారదుడు 


శ 


196 


ద్విపద భొగ వరము, 


చనుదెంచె. దివినుండి శౌరినన్ని ధికి, 
అమ్ముని శదురేంగ యర్హ పీశమున | 
నిమ్ముల నిలిపి మోమోవీ.ంచి పలిశె, 

“ మునినాథ! (తిభువనుబుల వార్త లెల్ల 
ఘనదివ్యదృష్ట్రిని గననివి లేవు! 
వీమి విశేవంబు అెజిగంపు” మనిన: 
ఆముని నవుష్ణచు హారి జూచి పలికె, 

శక కీమా త్యంబున నిఖలంబుంగాంతు 
పీమాయకడంగాన నేరకున్నాడ! 
కోరి నీ మేన త్రకొడుకు ధర్మజుండు 
సరారివంద్యుండు రాజనూయా ధ్ధరంబు, 
జేయనుద్యోగించి చెచ్చెరనిన్ను 
(భీయు క్రి నాచార్యు, 'జేయనున్నాండు! 
ఆమఘంబీశీంప నఖలచేవతలు 
భూమిశ్యరులు వేడ్క. బోవుచున్నారు 
సీరజాయతునేేత సీవువిచ్చేసి 
బోరున రిఫుకొటిం బొరిమార్చు వేగ 

_ నచ్చట విఘుపాలుం డడరి నీచేత 
జచ్చు నిపయనంబు సమకూర్చవలయు, 
పొరి జరాసంధు. బొరిమార్చ నెట్ట 
పీరున కెందును వెరవుగాదెందు! 
అతండు భీమునిచేత. నట మల్ల యుద్ధ 
వాతుజాను యన్యుల కతండ చెయుండు, 
భీముని చేతను జెర పెట్టి చంపు 
జీ మోకు నెటీగంప నే తెంచినాండం 


450 


460 


జగదభఖిరతు, కాండము, 97 


—: నారదుని మాటలను విని గ్రీకృమ్ణుండుజ్ధ జాచార్యుని 


6 


Ca 


యభీ(పాయమునడుగుట ఎ 
బని విని యదనంి”చు బదాాతు వీడు 
కొని నారదుడు బోవ గోవిందు డంత 
నయ్యుద్ధపుని. జూచి యంతరంగమున 
నయ్యంబు లియ్యంబు నెరయ నిట్లనియె, 
న్‌తియు ధర్మంబు నేర్పును హితవు 
జూతుర్యమును గల నత్యసంధుండవు; 

క డంకతోలార్యంబుం గనుచోట మాకు 
గ డునొప్పు మీరె కన్నులు బుద్ధి వైన్‌ 
యనుటయు నుద్ధవుండంబుజొ డరునిం 
గనుంగొని సము..డై కడునొప్ప. బడి. 
ఇందిరాధీశ! నీవెజుంగని కృత్య 
మెందును గలదె నన్నిలం 'బెద్దంజేసి 
మన్నించి యడీ7ద మార్లంబు( దెలియ 
విన్న విం చెడ స విను ”ొమని పలిశె, 
పరమబంధుండా నికు పాండవా (గజుండు 
సురుచిరంబుగ 'కాజసూయంబు "సీయ' 
దలంచినయట్ట యధ్యర కృ ళ్యమునకుం 
గలశువ ేకుండం గాచి రథవ్నీంవు! 
(పాణంబుతోడ జరానంధుండుండ 
స్థాణునకును గావ శక్య్యంబు గాదు! + 470 
వాని నేగతినై న వధియింపకున్న 

పూను జన్నంబు సంపూర్ణ ౦బు గాదు, 
ఘన బలాఢ్యుండా గాన కోదనంబులోన( .. 


198. 


జెసకి యెవ్వనికి ,నిర్జింపంా నరిది 
యనిలజార్జునులతో నాఫ్రరి కేం 
చని విపవశలయాచందమై వేడి 
మల్ల యుద్ధంబున మరి భీముచేత 
చెల్ల భంగుల వాని యేపడగింప్రు 
మూాతండు దీరిన నఖల రాజులకు 
(బీతియా పగదీరుం. బెంపొందు సీకుం 
దగ జరానంధు చేతను బద్ధులైన 
జగతీశ్యరులం (బోవ జనుటయే లన వ 
— (శ్రీకృష్ణుని ఇర్యడ్రపస్థ ప్రయాణము := 
అని యుద వ్రుండిటు లాడువాక్యములు 
(a 

విని సంతసము నొంది వన్నుడా(ప్రొడై 

(oe) 
యానకదుందుభి హలపాణి యుగ 
సీనాదులనుమతి సేయంగం గదలి 
భూతలాదధీశులు ఫుత్తెంచినట్టి 
దూతకభీస్ట వస్తువులిచ్చి యనిపి 
పటు సై న్య మేఘ పుష్పక బలాకాది 


__చటులవాజుల. బూని సన్న ద్ధలీల | 480 


గరుడ కేతన కాంతి గడునొప్పు "లేప 
సరుతరంబుగ దారకుండు. దెచ్చి (మొక్క 
నారోవాణము. సేసి యఖలవాంధవ్రలు. 


దోరంపు వేడుకతో. గొల్చి రాలోల; 


_జెలువారు కాంచన కివిరంబు లెక్కి. 


యెలమి పట్టవు టేవ్రులెనమం(డ్రు నడువ ; 


వ జగద ఫీరక్న కాండము, 199 


"వలనొప్ప పటహాదివాద్యంబు లొలయ 
సందిబ్బందము బు వై వారంబు చేయు 
నందడి పడవాళ్లు జడిసి తోనడున. 
నతివై భవముల నిత్య(పయాణములం 
జతురత. బెక్కు_ చేశములుత రించి 
వాట్‌ 
జలజాత నే[తుండు నకలన౦ంపదల.. 
బొలుచునిం(ద్ర్యపస్థపురము శేతెంచె, 


: ధర్శజాదులు (శ్రీకృష్ణుని నమ్మానించుట := 
అమ్మసోత్సునిరాక యరసి ధర్మజుడు 
కమ్మలు దాను బాంధవులతో చెదురు, 
వచ్చి న(ముంజై న వసుదేపతనయు 
(పుచ్చి కౌగిట జేర్చె ; గోవిందు డంత 
ననిలనండను (జేమ నక్కు_న చేర్చి 
తనకు (మొక్కి-న మా[ది తనయుల నరుని. 490 
ిననువార నాలింగనము సేసి వార : 
లందు గొల్బిరా నమ శేం[దులీలం 
జెంది యప్పురిం (ప్రవేసించె మురారి, 
పొదల కన్నులపండున గాం 
భూరివుణ్యుండు పాండవుల నగరికి 
నరిగి కుంతికి (మొక్క. నమ్మహో దేవి 
కర మొప్ప. గృముని గాంగిటం జేర్చి 
యానంప్‌ర సముబ్బీ యలుగులు( బారం 








ద. న నానన 


1ఒెకే పాదమున్నది, ?ఒకేపొదమున్నడి, 


200 


ద్విపద భాగవతము, నో 


బూని యందజం. | బేమంబూజించి [$ంతి 
పాంచాలసుతయు సుభ్మవయు: గ ఖమ 
గాంచి సాహాంగంబు కరమర్ధి చెబు(గి 
హారి కాంతలును దాను నన్య్యోన్య పేమ. 
బరిరంభణముల సంభావన (క్రియల 
నలిపి యింపార మజ్బనభోడనముల. 
గలసి (క్రీడించిరి; కమలాతక్వుండ 5త 
నాపాండవుల సేమమంతయు నడ్‌గి 
యా పార్థు గృహమున కరు నన్న రుడు 
మజ్జనభేోజన మహిత సౌఖ్యముల 
నజ్జ్రగన్నాథుని నలిభ క్తి దనిపి 
హాంస తూలిక పొన్ను నంను సం పీకి 
గంసారి నునిచి కాల్లడనుండీ (క్రీడ. 
నడుగు లొత్తుచు నుచిత్లాలాప లీల 
గడంగి వినోదింపగా ధర శ్రసుతుయ 
చనుదెంచుటయు నౌెం చయ్యన లేచి 
తనర నానృపు కరస్థలిబట్టి తివియ 
చీక శయ్యను వారలిరుప్రురు నుంష. 
చేకొని తములు సేవించియుండ 

“ నారగించితే కృష్ణ!” అలసితీ వనుచు 


స్టే ధర్జురాజు రాజనూయయాగ విషయ మె (శీక్స ముసి 
. | ర sac) 
యెదుట (ప్రస్తావించుట : 


శౌరితోడ సజాతశ తుం డిట్లనియె, 
లోక చాంధవ చం[దలోచన! భక 


500 


జగదభఖిరతీ కొండము, ool 


లోకరతుణ! సితక్లోక! లోశేశ! 

సీ వెటుగని యవి నిఖలంబు లందు 

లేవెల్ల యెడల నిన్లేవుండ వీవ 

వినము సీ శెజీంగించు విన్నప మొకటి, 

అనఘాత్త $2! రాజసూయము పేరి [కతుు 

సేయుదు నని నుది. జింతించినాండ 

చేయుపాయంబున నిడిసిద్ధి బొందు 

నానతిమునుండు సాయమతసూభవుఏె 

యాననంబీతీంచి వారి |ప్రీకిం బలిక, 510 


స ప్రీ కృష్ణుండు రాజనూయయాగము నాచరింప వలసినదిగా 
ధర్భవుత్రుని (పోత్సహీంచుట sare 


కార వవృవుభ! లోకము రాజులకును 
యేరీతి సిద్ధింప దిమహా[కతువు 

ధరణీశ! నీవు నీ తమ్ములు బలిమి 
దొరకని కార్య 'మెందును గలదయ్య * 
పితృ చేవ సదిషజ(పీతి గావింవు 
టలిశయమగుప్రుణ్య మయ్య భ్యరంబ.! 
రాజుల గెలిచి వారల ధనావళుల 
రాజనంబున. దెచ్చి రాజసూయంబు 
వెలయింపవలయు దిగ్విజయంబు "సేయ. 
వలచిన వేగ నీ తమ్ముల బంవు” 

మని చెప్ప్తుటయు విని యమనందనుండు 
 ననుజుల దిగ్విజయార్థంబు వనుషం 


202 


ద్వీపద భాగవతము, 


__: పాండవులు దిగ్విజయ యాగత్రక్షై వెడలుట = 


జటుల బలాథ్యు డై సవా దేవు డెలమి 

యట దవీ,ణణంబున కరిగ పెంపొంది; 

నకులు(డుద(గ సై న్యము తన్ను గొలువ. 

(బకటితంబుగ చే బడనుటి కడకు; 

ఘనబలో చేతుడై కదలి యర్జును(డు 

ధనదు దిక్కునకు నుద్ధతవృ ర్తి నడ చె; 

చీమంబుతోడుత చెలీ బూర్వదిశకు 

భేమబలాఢ్యుండై భీముండుం గదలె; ఫ్‌20 


నీభంగిం జని దిక్కు లెల్ల సాధించి 


యాభీలరణశేళి నహితుల నోర్చి 
కరిహయమాణిక్యఘన నిస్క_ములును 
వరరత్నభూప.ణావలు లొప్ప. దెచ్చి 
ధర్మ నందనునకు డగ వేజు వేట, 
నర్థిలి నొప్పించి యనుజు లిట్లనిరి, 
జననాథ! విను జరాసంధుడు దక్క 
మన కిరి వెట్టని మహివుడు లేడు 
వాని నిస్టింప కధ్వరక లో ముసకుం 
బజబూనలోం దలంచుట బుద్దిగా చదొందు,”” 
అని పల్క_ నుర్వీశుండగు ధర్జుసుతునిం 
గనుంగొని బోధించి కంసారి పలిశె, 


హనీ (శ్రీకృష్ణుడు జరానంధున మాయిం చెదనని చెప్పుట నా 
“ జననాధ! నీ భుజా|శయతశ క్రి దలంప 


నెనయ జరానంధుం డెంతటి వాడు? 


మల్ల యుద్ధంబున మారుతి చేత 
నెల్లుండి చంపింతు నిటు జూడు నమ్మం 
బనుప్రుము నీకింత భయమంద చేల 1౫ 
అనిపల్కి_ భీము(డు నర్జునుం డెలమి 
తనుగొల్సి "రాగ నుద్ధత గిరి[వజము 


— శ్రీకృష్ణుడు భీమార్జునులతో గ్రావ్మాణ వేషములను 
ధరించి గిరి వజము (వవేకించుట :__. 
డనర (యైహ్మణ వేపధారు లై చొచ్చి క80 
యరులకభద్యు డై యలరు మూగధుని 
'వర మందిరమున కవారణ సరిగి 
దేవగురుద్విజ తిం గావించు 
సావధానుని జరానంధునిం గాంచి 
వామనరూప మె వచ్చి యబ్బలిని 
భూమి వేండినయట్టి బుద్దుల్మవోగు 
యనిలజారునులతో నర దీవించి 
చనవ్రన నాజరాసంధుతో ననియు, 


క (శ్రీకృన్ణుండు జ రానంధుని యుద్ధ భితు వేయట ఫా 
a అనఘాత్న! యీ ఎంటి కథతులు మేము 
చనుచెంచినారము సక లవస్వువులు 
నడిగిన లేదన కర్ణుల కిచ్చు 
కడువుణ్యనిధివి మాగధరాజతనయ ! 
వమిగోరిన యర్థ మిచ్చి నిచ్చలును 
భూమిలో. బొగడొంది బొంక్‌ వెన్నండును ! 


204 ద్విపద భాగ వతము, 


ఘనకపోతమున కై కండలు గోసి 
తనువిచ్చి శివి ఛాతి ధన్యుడు గాండె | 
మును హరిశ్చం(ద్రుండు “మొగి కెళలికునకుం 
దన రార ఫు చుసిం దగ విక్రయించి 
చంజాలరూప మై శే "ర్యంబు. (గాయి 
యుండీ తాబొండందే యూర్ధ్వ లోకంబు |. 540 
ఒక కపోతము తొల్లి యొక కిరాతునకుం 
(బకటమై తనమేను భత్ష్మ్యుంబుం జేసి 
యెట్టి వుణ్యుల్నక్షన నెన్న రాని 

యట్టి లోకము గాంచె నని చెప్ప వినవె ! 
పడుచును కనకంబు (బాయంబు నమ్మి 
యడిగిన లేవని యర్ధి వర్షంబు 

నెిడపిన వాపాతుు ఇందును నందు 
జెడీపోవుదురనుచు జెప్పిన నతండు 

. వారి లేజంబులు చారి నత్వములు 
వారి మేనుల రణ వణకిణంబులును 
గని మహీనాథులుగా నిక్పయించి 
యనియె వారలతోడ నల్లన నగుచు, 

“ భూవాలకులు మోకు బువుడేది! విప 
రూపంబు లొంది మా(పోలికి వచ్చి 
యడుగుచున్నారు మారఫతులుగారు ! 
ఆడుగుండు (పాణంయులై న మోకిత్లు ! 
విప్రవేవముదాల్సి వేడుట వేత 
వి[ప్రోత్తముండ స్వయం విమ్ణుంగ స్‌ 
యని పలుకంగ శౌరి యతని నెంవునకు 


కక 


జగద ఫిరత కాండము, జ 205 


మనములోపల మెచ్చి మగధున కనియె, క్‌థ్ర0 
hie హ్‌ వృచ్చనార 
మెనయ. గృష్షుండ నే దితండు వాయుజుండు 
వాడు కవ్యండి మాకు ల కయ రబు 
పోండిగా హ్‌. ” పొంగి వూగధుండు |! 
అగుంగాక మికోరం నల్ల యుద రాం 
దగ నిచ్చినా(డ యుద తం జేర్చిరండు 

ర్త 
గోపాల! నీవోడి కురుకుమారకుల 
వై వునం దెచ్చితి ! పడుచుల తరమె ! 
పనదప్పి నీవోడి పారిన జేల 
కసువు మొల్వదు నేండు ! కాన నీతోడ 
నమరంబు సేయుట నమయంబు గాదు 
కవములాత.! నాకీకు గాం డర్జునుండు 
మల్ల యుద్ద్లంబున వారం 
(తుళ్ళడం చెద ! మిరు తెలలలం జూడు 


—! ఛీమజరానంధుల చల చు వా 

డనిపల్మి_ నన్నద్ధుండై యూరు నెడలి 

చని యొక్క యెడ సమస్థలము. గావించి 

మారు కాలాలు మగ ధభూపతియు 

నీరనంబున డాసి యీపార నంత ; 

నంత కాకారులై యత్యుగ భద 

దంతావళంబులు దగ్గజు మూడ్కి 560 
పటుతర సిన్చాత పాతంబులట్లు 

చటులత మై మల్ల చజచి యొండొ రుల 


206 


బక్వీచు వీడుచుచు బాహుపారకోముల( 

జుక్‌ విణాణముల్‌ మూవి యార్వుచును 
త్రై a) క 

నరియగు సవ్యాపనన్య మార్త ముల. 

దరమిజీ గదిసిమై కాశి వై చుచును 

గడల కొమ్మంటులు (గ్రమ్మాంగం కెట్ట 

కడలి (చేయుచు. జేత గదిమి తప్పుచును 

నాళీవిషంబుల ననువున (మోసి 

యా సుగమును బోలి యందంద (వేయ 

ముడమున డగ్గరి ముస్థ్రీఘాతముల 

పడ తాడనంబులు |పటుశ క్రిం జూపీ 


భీముని మగధుండు వీడికిటం బొడువ 


నావారు తాత్మృజుండ చలుడై నిలిచి 
మోకాలం గొని గుండె మోవంగ. బొడువ 
వీ(కరి నుగభధభూవిభు(డురి (వాలె ! 
(క్రమ్మన తేచి భీకర ముష్టి వాతుల 
నమ్మారు తాళ్ళ జు నందంద నొంప 

తజలక నాతండాతని. జ[త్రు చేశ 

మతిముతి బొడిచిశ యంగంబు వడశ ర్‌ 0 
పడీవడీ నిల్చి యాపవమానసుతుండు 
నడుముం బీడించి విణ్ణాణంబు గొనం 
జాడించి యిరువురు నమనత్య లీల 

వీడాడీ నొప్పింప వెన్నుండు గాంచి |! 


4 దెరానంధవధ టా 


వాయువు[తుండు జూచువగ వృషశాఖ. 


జగదభఖిరత కాండము, 207 


'జేయార్చి రెండుగా. జీరి నవ్వుటయు 
నానన్న డెలిచి నువోబలా ర అలం? 
అఆనన్నుండగు శతు నంటంగ. బట్టి 
పడె చి కడకాలుం బరునన. [దొక్కీ 
వెడవెడ నార్చుచుం (భిదిలి పోసీక 
నటమున్ను జరచేత నంటగ బడిన 
చటులాతు:+:డగు జరానంధుని మేను 
తరమిడి క దిళి కాస్టం భంబుం జీరు 
కరింబోలె నుగభీకర లీలం జీరి 
యిరువ్రక్క_లుగ జేసి యిరువంక.వై చి 
పరువడి నార్చెన పవమా నసుతుని 
వారియును నర్జునుం డందంద పొగడ 
సురసమూవాము ప్రీతి జూచి కీ ర్తించె. 


పి (శ్రీకృష్ణుండు జరాసంధుని కు చవూాంయడు నహా దేవుని రాజ్య 
మందునిచి, కారాగృవావాసులగు రాజులను విడిచి వుచ్చుట:--. 


హరియు జరానంధియగు నవా దేవుం 

బరగ ముగ ధ రాజ్య పట్టంబు గట్టి - 590 
యటతీముణిం జరసాలయందున్న నృవ్రుల 

వెజవాపీ యండటు విడిచి వు త్తెంచె, 

కారాగృవాంబున గడువూసి సొచ్చి 

కూర బాధల గండి కుందుచు నున్న 

యిరువది వేవురు నెనమన్నూటాజ్వు 

రురుచయ (భాంతులై యాండొండ వెడలి 

చనుదెంచి కనిరి వానవలోక వంద్యు 


208 ద్విపదభాగవతము, 


ననుపకుదిన్యభూ మోంబరాభరణు 
భీవా సనన మేతుం జ థుదీర్ణ బాహు 
కామితార్ల(పదుం గడు భ క్లి|ముక్కి_; 
(శ్రీనాథ ! గోవింద | (శ్రీవత్సచిన్హ | 
ఊజానవాంతక | కృష్ణ ! తామరసాతు ! 
ధారుణి రహీంప ధర్మంబు నిలుపం 
(గూర దైత్యుల (దుంప గోరి జని చీ 
యాజనార్దునుండ వీవాన్నూయరూపస ! 
ఈజరానంధుచే సీజాధ నొంది 
నునికియు నిది మహదుపకారమయ్య ! 
ఘన యోగ వర్యులు గానలో లేని 
నినుంజూడం గంటిమి నిఖలాండ నిలయ! 590 
తలంపులుం దనువులు దయనిచ్చితీవు 
జలజూమే ! ఇది వునర్జన్మంబు వూక | : 
ఖలు జరానంధు నొక్క_ట జీకెవై చి 
బలియుడై చేర్చెసీ బకవైరి లావు 1” 
అని దీనవదనులై యర్జి కీ ర్తించు 
జననాయకుల. గృపాజలరాశ్‌ చేల్సి 
జలజాషయుండంత మజ్జనభోజనముల 
నలకించి భూపాంబరాదు లర్పించి 
వారల నూ రార్చి వలనొప్పం బలిశె, 
కక్‌ (కూ నాత్ళు చరసాల గుంది లోలటంది 
ముచ్చట నున్నారు; మొగిరాజ్య లీల 


క్‌ 


త్‌ 





] ఒెకీపాదము న్నది. 


జగదభఖిరత కౌందమా, 209 


లచ్చుగ భోగించుం డరుగుడు వేడ్క 
మడమ కర ంబులు మాని డో (వొద్దు | 
మదిలోన నన్ను చేముటకి ండులి డనుచు 
రాజుల ననిచి జరానంధి చేత 

బూజలు గొని రథంబులు వేడ్క నెక్కి 
యనిలజార్దునులతో నతి.వె భవమున 
డనుజార వచ్చె నింద్రప్రస్థవురికి, 


జా? (శ్రీకృమ్ణుడు భీమాష్టనులతో నిం,దపస్థ వురికి 


14 . 


మణిలి వచ్చుట "ere 
వచ్చి యాపట్టణద్యారంబు నందు 
సచ్చరిత్రుండు పొంచజ క మొత్తుటయు 400 
నారవనూలించి యరుదెంచి పొఠు 
లారూఢవుగు మహో హర్ష ంబుతోడం 

తి బన 
గామాది రహితు నిప్కాము (శీకృష్లు 
రామానుజన్ను బురాణ పూరుముని. 
గని మొక్కి. సంతోప. కలితుల రంత; 
అనుజులు కృృన్గుండు నరు దెంచఛి (మొక్క 
పరమనమ్మడమునం కాండవా(గజుండు 
కరమర్థి మువ్వుర 6 గాంయగిటం జేర్చి 
వారిమోముం. గని ముది తాత్ముం డై పలిశె 
వురుసో_త్తమాచచ్యుత! వుండరీకాత్ష! 

| అగ 

వరద! వామన! భ_క్షవత్సల!, కృష్ణ! 
నరసిజాననవండ్య! సారన నేత్ర! 
నీచాసులగు మాకు నిఖలలోశముల 


910 ద్విపద భాగవతము, 


శీదసాధ్యములగు. సింది రాఫశ! 
మజుందులు నీవు నమ్మైగ భేశు మ్‌ోాండ 
యజిముజి వేగిన నంతనుండియును 
: విలసిల్లు నురినోల వేవనం. బొందు 
పులుగు చందంబున బొరలు చుండితిమి ! 
చెచ్చెర శతునిర్జి ంచి మీరిందు 
వచ్చిన (వొణంబు వచ్చె గోవింజ [1 610 
అని పల్ముటయు పాండవా(గజుం జూచి 
వినయంబు పోంప నవమం డిట్లనియె, 
(1 సీయాజ్ఞ తలమోచి నెగడిన మాకు 
నామెడ జయలబ్దులగు బందు నరుబె? 
మూడులో కములకు ముల్లె న యట్టి 
వాదు మగధభూమి వల్లభ నై 
వాని న(శ్రమమున నధియించె భీము. 
డేనుునానత్యము నేమసం గలను ! 
బెడిదంవు పగదీళెం బెంపొంద నీవు. 
దొడరి యజాతశ (తుండ వైతి గాన 


షా! (శ్రీకృష్ణుని (పోత ఎహముచే నా రాజసూయ 
మునకు గడంగుట == 
రాజుల రటీంప రాజనూయంబు 
నోజముం దప్పక నొనరింవు మనిన 
వారి వాక్యములకుబ్బి యమతనూభవుండు - 
కురుపతి ముఖ్యుల గోరి రప్పించి 
భాగీర ధీతీఠ పావనస్థలిని 


జగదఖీరడ కాండము, లే. 


యాగ శాలలు గట్టి యఖల వస్తువులు 
నవుకూర్చి వ్యాసాది సంయమిశ్వరులం 
(గమ స ముళ్ళ బుట్విజగ ణము రావించి 
యాగోపకర ణంబు లన్నియు. దెచ్చి 
యాగవెోా క్ష(క్రియ నన్ని సంధించి 620 
డఠశుల నియమించి ధరునంకను(డు 
దీతీతుండై మహాద్విజకోటితోడ 
చేలుచుచుండ విష్టుండంతటికిం 

జూలి భూసురవర్యనమితితో నిలువ 
తమ్ములు నకలబాంధవులును దారు 
(గమ్మర పరిచర్యం గావింవుచుండ 
హావ్య భాగమునకు నఖిల చేనతలు 
దివ్యయానములతో దివినుండి కూడ 


: యుధిస్టి రుండు |శ్రీకృన్ణున క్టగపూజ నొనంగుట : 


నయ్యుధిఫ్థై.రుండు థధామ్య్యూదులం గూడి 
చయ్యన న(్యగపూజలు శీయ గోరి 
యండణ రాజుల న పీకీంచి 

ఇం దెవ్వరికి నర్ధ్య మిత్తునోి” యనం 
నహాో దేవు డన్నకు జలజూతుం జూపి 
విహీతేమాయర్థ్యంబు విమ్ణున కిము 
ద్విజుండును గురుడు బు క్రిషజు (డును భూమి 
భుజుండు దై వంబునై పొలుపారు నతండు! 
అతని. బూజించిన నఖిల 'ేవతలు 
వితరులు మునులు ౫ం|పీలిగావింతు 


ద్విపద ఫోగవలేము, 


రినవుండు [పీయమంది యమతనూభవుండు 

ఘనభ క్షి వారికి నర్ధ్యము సమర్పించే, 680 
ఆహురత్న భూషణాంబర గంధప్రుప్ప 

విహితభంగుల మంత్ర విధింబూజ సేయ 

మునులు రాజులు మనంబుల సంతసిల్ల 

ననిమిషావళి నచ్చి యభినుతి సేయ 

నాలోన కిశుపాలుం డంతయు జూచి 

కాలాహీగతి| మోసీ కరతలంబె త్రి 

యొండొండ రోపాగ్ను లొలుకుచుండ గను 

పాండవా గజుం జూచి పలిశె నుద్వ్భృ_ల్ర్‌ 


జా! నీసుపాలుండు (శీకృన్లుని నిందించుట :=-- 


5 కటుకటా! ధర్మజ! కడుచిన్న పాపం 
డీటు చెప్ప నీబుది యేల నిట్లయ్యె 1 
లు లి 
నోపాలకుని జాలికుని సత్వహీను 
బాపాత్ముబశుక గ్ము బరడారగవును 
చేమని పూజించి తింశణి నడుము ? 
వమటివాండు వీడీ యర్భ మునకు 
బలపరా[కముఅ భూపతుల సన్ఫునుల 
శలవంప్ర "సేయ లం దగునయ్యనీకు 
ఎజుగక కూర్చి సీవిచ్చిననై న 
తరతేలేచి యర ఫ్రంబు తానెట్టుగొనియె ? 
ఖు ధు. 
పూజనీయులగు వీ ఫురుషులలోన 
. జీజాదిగలవాండు! ఇటు పెద్ద సేయ?” 640 


ప (| 


ఈ 
ధా 


జగదభఖీర త కాండము, 918 


ధర్భరాజు శిశు పాలునకు సమాధాన మిచ్చుట .== 


అనిపల్క్కు టయు విని యంత కాతుజుండు 
వినవోయి ! శిశుపాల! వెజ్టివి గాక 
వారికి నమాను(డు నధికుండు గలదె? 
ఇరవుందప్పినమాట నేటికాడెదవు? 
యవ్లోరత,కుండును యజ్ఞ భోక్కయును 
యజ ఫలంది చ్చు నత(డును డాసనె! 
అతని లేజోశంబు లఖలచదేవనతలు 

నతని గాశన నీకు నర్హ మే యిట్లు (9 
అనిపల్క_ సభ్యలు నతనిం గీర్హించి 
కనుగొని శిఘుపాలు. గలుషీంచి రంత, 


— లీఘుపాలవధ :___ 
ఆమాటలకు బైళ్యుండాత్ళ సై న్యంబు 
తోమహారా(ద్రంబుతో. బన్ను నిలు చె ! 
కురుబలంబుల నాయగయగొానక వే గదిసి 
పరవశంబొనరింప పంపజోదరుండు 
వారల వారించి జలనార్చులొలయ 
దారుణ చక్ర ముద్ధతం (బయోగింప 
నాదిత్యకుండలాయ త తీ వ్రమగుచు 
జేదిభాపలి శిర చ్చేదంబు చేసె, 
ఆహోరవంబులు నమరనన్ను తులు 
నోనోోబలంబుల నులివు పిల్ల డర 650 
నాతని తేజోంశ మండణు( జూడ 
నాతతంబుగ వచ్చి వారిళోనలోలసె ! 


ర్త 14 


జ శీపా దమున్నది, 


ద్విపద భోగవతము 


మసులు బుత్విజులును మురవై రి లావు 
గొనియాడి మెచ్చిరి గురుభకి నంత 


రాజసూయంబు. బూర్ల ము సేసి ధర 


రాజు, పెంవున భగీరథు సుతయందు 


నవభృతస్నాతుండై యరుదెంచి రాజ 
నివహూంబు. బూజించి నెరవడి. గొలివి 


1 వరడశ్నీణల వి (వవ రకోటిం దనిపి 


యావిభవంబున నఖలబంధులకు 
వావిరి నుతృమ వస్తువు లొన(గ 
యనుప ! సుయోధనుంజా పట్టణమున 
నినుపార (గొన్ని నెలలువరించి 
ఆయాని 

యానంపదల పెంపు నయ్యధ్యరంబు 
నాన భావభ వంబు నాగారవంబు. 
బాంచాలిరూపసౌ థభాగ్యనంపదలుం 
గాంచి నిర్విణ్డుండై క డుచిన్నవోయి 

£3 a 


| యమ్మహీపతి పేర్చి యంతరంగమునం . 


(గమ్ముర దనపీటి కరి” రారాజు, .. 660 
పొరిశూండన్రృలచేతం. బూజలు వడసి 

వారి డాగర నతిశేగా నతివలు( దాను, 

అని చెప్పుటయు కార వాధిసాయకోండు 

వినుతుండై శుకయోగి విభున కిట్లనియొ 

వరనునీశ్వర | సీదు వాక్యామృతంబు 

గురుభక్తి వేనెంతం(గోలిననై న 


గా దా అన నా మమ తయఖపెలే నా సని క వగా డు వాపు మశ పాతాల కోను. ఉ ఆనన 


జగదఖీరతు కౌండము, 215 


తనివొందు చితృమాదై త్యారి మహీమ 
వినుపింపు మటుమిోంది వృత్తాంత మనుండు 
అమ్మ హా యో గేం్యదుం డమ హోత 0) నకుం 
(గమ్మున నప్పణ్య కథ జెప్పదొడంగె. 
ఇవియాదిగా. బెక్కు_ లిందిరావిభుండు , 
సివిధవినోదిమై విపహారింవుచుండె, 
మజియును గృమ్షండు మహనీయగతుల 
'తెజవల: గూడి వర్షిం చెం జెంషార ; 
బహురత్న చితితభ ర గవర సనుల 
విహరించే సతతము వెలదయలు డాను; 
నరవుష్పతానేక వనముల యందు 
మరియును బెక్కైన మదనతం[తముల. 
వనిపి యాయింతుల ధన్యులం జేసె, 
అనియిట్లు విమ్లుని యవతారకథలు 670 
వినుపవీంచు ఘనులకు విన్న వు-్యాలకు 
ఏనిమెచ్చియోగ ల వివరమంతులకు 
ఘనదోపుహరమును 7 వల్యసుఖము 
ఘనులు యోగీందులు గమనింప లేని 
వారిభకి ,గల్లును నరయంగ నిదియ 
వెరంగున మది గల్లు విమలాత్ములకును 
అనియిట్లు నిత్యధర్మారంభు పేర 
జనలోకనవపారిజాతంబు పేరం 
జతురకళావూ ర్ల చంద్రుని చీర 
నతుల వై భవ నిర్జరాధీశు వేర 
శోభితనవరూపనూనాస్తు పేర 


216 


నాభళమం (తి కందామాత్యు పేర. 


గోరిభర ద్వాజగో(తనంజూతుం 
థారూఢమతి నయ్యలార్యనందనుండు 


శృంగారరనక శా( శ్రిత వచోధనుండు 
సింగనామూత్యుండు చెలువగ్గలించి 
నలలితర నభావశ బ్రగుంభనల 
వలనొప్పు (శ్రీధాగ వతవు రాణమున 
మహాదాదియగు దశనుస్క0థనరణి 
విహితలీలలనొప్పు వీమ్షుచారి(తం 680. 
(చాకట జగడఖిర త కాండంబు 
నాకల్ప మాకల్ప మణగుభంగిం జెప్పె, 


జగదభిరతు కాండము నమాప ము, 





co ౦0౦ 009 0 చ] మి 


11 
14 
14 
14 
14 
15 
16 
16 
17 
19 
19 


( 
(i 
EM 


ఈ ఈ - ర ౪౦0౦ 


wm . 
తప్పొప్పుల పట్టిక 


ప. 


తపు, 
రాజు న 
యా 
నివి. 
ఏర చుట 


జలనన 


వాపమో 
మేరూ 

వే 
మజియును 
వృంత 
రందందనొొలుక 
'బెదిదంను 
జెజికి. . 
నండండంజూడ 


శ 


'నందడండణగాంచి 


క ముల 


గాచను 


విల్ణనుదున 
వోరులు 


ఒప్పు, 
నీవు 
విజుచుట 
జలన 
శై_లమోా 
మేరు 
వేగ 
మరియును, 
వృతం 
రంజడంజ యొలుక 
'బెడిడంవు 
బెటికి 
నంజడంద చూడ 
నాఖ్యా 
నందండ కాంచి 
కృన్ణుల 
గానుచు 
విళ్ణనువున 
పొరులు 


218 


వుట' 


27 


క్తక్తీ 

గ్‌ 

67 
112 
114 
115 
125 
185 
188 
188 
188 
189 
161 


168 
168 
164 
164 
169 
171 
171 


వరికి , 
వాలి 


19 
10 
11 


17 
16 
22 
28 
లిల్లి 


16 


23 


17 


1s 


తప్పు, 

కాంవవుల 
దనము 
అర 

బా 
నందంట్‌ం జేర్చి 
"బెడ కాలుము 

ది 
ఖు 
నెతుంగింఫు 
వవమును 
యందంత 
యక్క_టి కములో 


నయ్యంతి 


యన రుద్దు. 
తప్పకంజూచి 
కలయల 
cn 
మంచము 
_ కులంబును౧హాలు 


చై )లోన్య 
చ (దుండు 
సనెతంగంచి 
యను బెం చె 
ఫ్రుతేంచె 
నలె 
కుండలరత్య 


ఒప్వు, 

కాంధవుల 

డనము 

అరుహూ 

నండండ చేర్చి 

బెద్ద కాలము 

విష 

నెచల్‌ంవు 

వమనుసి 

నంవ్‌ంట్‌ 

యక్ష టికము తోడ 

నయ్యింతి 

యనిరుడుః 

తప్పక చూచి 

కలయెల్ల 

తేల్పము 

కులంబులు /”హాలి 
వోవు, 

అ) 

చం[దుండు, 

నెజింగించి 

యరుబెం చె, 

వు త్తెంచె. 

నీకి 

కుండలర త్న 


వుట, 
175 
177 
188 
189 
189 
190 
196 
194 
198 
199 
207 
211 
218 
£18 
218 
214 
216 


పంకి, 


2] 


12 
12 
15 


21 


22 
19 


10 
16 
11 


తప్పు, 
చరి[తంబు 
శరాచుంబొరి 
నెజటుగత 
మాంత 
మొండొక్మ. 
హ్రానాధికుట 
తలంచిన 
(బద్ద (బూని 
గొల్సి రాల 
నగరికి 
సంజు బాబ 
రమ్ము నం! 
రతుకుండును 
నభ నలా 
పంపజోదరుండు 
నినుపార గొని 
(శ్రీధాగ వత 


219 


ఒప్పు, 
చరితంబు 
చూచుచు. బొరి 
చెలుంగ క 
మాతే 
వెండొక్క_ 
జ్ఞ నాధికుండ"ట 
శలంచిన 
(బద్ద లయీని 
గొల్చి వేరాలో 
నగరికిని 
స్ఫృంభంబు 
(గమమొప్ప 
రతకుండును 
సభ్యులు 
పంక చోదరుండు 
నినుపార గాగాన్ని 
(శీభాగవత 


